రచన : 


భూక్యా చిన వెంకటేశ్వర్లు 0౮... 


ప్రచురణ ఫి. 


~~ M/s యోజిత్‌ బుక్‌ లతకి 
7-16-68/1, వల్లూరివారి తోట, గుంటూరు -522 002 
ఫోన్‌: 235692 i 


బుద్ద భగవానుని స్తుతి న 
- రవీంద్రనాధ్‌ టాగూర్‌ 
దివ్య రూపము నందిన తేజమీవు కాం | 
ప్రాణరూపివి, నిర్వాణ పదవి నీవు; 
నిన్నెనమ్మితి నాకిక నీవె శరణు 


భవ్య భవదీయ జ్యోతి ప్రభావమీందు 
నా తమః శిఖను వెలుగ నానతిము శై 

నీ యశోము(ద్ర నొకసారి నిలిపితేని 
నా బొమలపైన పాపము నాశమగును 


భవ్యరూపము దెచ్చు నీ పాదవహ్ని 
మార్చగలదు బంగరువోలె మలినమెల్ల 
నా హృదంతర వీధిలో నడచుచున్న 
చీకటులనెల్ల జ్యాలలో చేర్పుమయ్యా 
_ భ్రమయను మునుంగు నొకసారి భవహరమగు 
వేదనలతో నిపుడె నం. 


ఆదర్శ కర్మయోగి బుద్ధ భగవానుడు 
_ . =స్వామి వివేకానంద 
“ఈ కర్మయోగమును, యదార్థమున ప దెచ్చిన యొక మహనీయుని 
గూర్చి, కొద్ది మాటలు చెప్పి. నాయుపన్యాసమును ముగించెదను. "ఆ మహనీయుడే 
బుద్దుడు . కర్మయోగమును లెస్సగ. ఆచరించిన వాడాయన యొక్కడే. స్వా 
కర్మానుష్టావమున దురంధురులైన జగద్గురువుల కందరకును, న నన ముల (ప్రేరణ: 
యుండెను. ఒక్క బుద్దునికి మాత్రమే అట్టి ప్రేరణ ఏమియు లేదు. ఏ ఇతర ప్రేరణ: లేకుండా, 
కర్మానుష్టానము నాచరించిన యాదర్శ కర్మయోగి యతడు. మానవ చరిత్రలో. ఆయనకు 
సాటియైన వారులేరు. (ప్రతిభ, కారుణ్యం ఆయనలో మహత్తర; మైన, పొ 
అంతటి ఆత బక్తి యొక్క అభివ్యక్తి కూడ నెచ్చటను కన్పించదు”. 
“చరిత్ర దృష్ట్యా బౌద్దమత మతిముఖ్యమైన మతము, దార్శనిక దృష్ట్యా మ మాత్రము 
. కాదు. ప్రపంచంలో నెన్నడును ఇట్టి ఆధ్యాత్మిక సంచలనము కని చలే 
ఆరధ్యాతి గక తరంగములు, మానవజాతిలో నెన్ష్నడును బయల్పడలేదు. 
ఇదియే బౌద్దము త్‌. విశిష్టత! 


కాదు. ఈ వర? 
అనేది సంశయమే. 


బుద్దుడు : బుద్ధ ధర్మం 
- దలైలామా 
కేవలం బాహ్యమైన మార్పులు ద్వారానే, అంటే పరివ్రాజక జీవితాన్ని గడపడం- 
“ద్వారానే, పవాత్రగ్రంధాలను పఠించడం వల్లనూ బౌద్దధర్మాన్ని పరిపూర్ణంగా 'అనుష్టించినట్లు 
వాటంతట అవిగానే మతసంబంధమైనవీగా, గుర్తించబడుతాయా లేదా 


ఎందుకంటే - మత ధర్మమనేది మనస్సులోనే సాధన చేయాలి. సరియెన మానసిక 
పరిపక్వస్తితి గల వ్యక్తి యొక్క శారీరక చర్యలు, భాషణలు, స్వ చర్యలూ మత ధర ్యపరమైనవే 
అవుతాయి. సరియైన దృక్సధం లేని వ్యక్తి సరియైన అవగాహనతో ఆలోచన చేయలేని వ్యక్తి 
యావజ్జీవితమూ ఆర్గామాల్లో గడిపి నప్పటికీ, పవిత్ర (గ్రంధాలు పఠించినా తానేమీ సాధించలేడు. 
అందువల్ల బహు (ప్రధానమైంది ఏమంటే = = త్రిరత్నములైన బ బుద్ద - ధర శో సంఘాలను భక్తి , 
విశ్వాసాలతో అంతిమశరణులుగా స్వీకరించాలి. కర్మ-తతృ్ఫలితాల్ని తాను ఆమోదించి, 
పరుల సుఖసంతోషాలకై ఉపయుక్తమైన భావనల్ని నిరంతరం" పెంపాందించుకోన నాలి, 

“ప్రజల నిత్యజీవితాల్లో అనుసరించేందుకు ఏవిధమైన ధర్మాన్ని 'లేక ఏవిధమైన 
మతాన్ని. 'సూచించాలి? ప్రాపంచిక నీతిహీన చర్యల్ని సహజంగా వర్దించాలి. ఎందుకంటే - 
ఇవి తధర్యంతోనూ రాజీపడవు కాబట్టి. కానీ వైతికంగా సమర్దించవలసిన చర్యలు అంటే 
తన దేశ (ప్రభుత్వ పాలనలో తగురీతిన న తోడడం శ్రేయోద్యాయకమైన నుర చేయడం 


' టిబెట్టులో ఒకలోకోత్తని- గురించి "చెబుతాను. సన 
గుహల్లో నివసిస్తూ కూడా, మానసిక సాధన చేయనివాడు - కలుగుల్లో. 


బోధిచిత్త 

మనిషి ఒకడే కాదు. సర్వ(ప్రాణులూ దుఃఖానికి గురి అవుతాయి. మనం కేవలం 
మనగురించే కాదు. సర్వప్రాణుల సంక్షేమం గురించి ఆలోచించాలి. మన ఆలోచనలూ, 
చేష్టలూ పరసేవాతత్సరతా పూరితములై వుండాలి. ఉన్నతశ్రేణికి చెందిన జీవులేగాక బహు 
సూ "క్షదేవులు సై సెతం అనుభూతిని పొందుతాయి. ఆందువల ల్ల దుఖాన్ని అసహ్యించుకుంటాయి. 

మాధ్యమిక తత్వవేత్త ఆర్యదేవులు యిలా చెప్పాడు... 

“అత్యున్నతులను మానసిక దుఃఖం వేదిస్తుంది 

అధమశ్రేణి జీవులను భౌతిక దుఃఖం వేధిస్తుంది 

' మానసిక, శారీరక దుఃఖాలు 

(ప్రపంచాన్ని శాశ్వతంగా దహిస్తున్నాయి” 

ప్రాణులు సుఖశాంతుల్ని వాంఛిస్తాయి. దుఃఖం నురడి ముకం కోరతాయి. 
భఖ. or పొంది దుఃఖం నుండి ఏవిధంగా విముక్తి పొందాలో. తెలుసుకోలేని 
నిస లం. 

ఈ విశమయమైన నిస్సహాయతను దృష్టిలో వుంచుకొనే - మ! భు: జ్ర 
కలిగించే కారణాలనుండి వైదొలుగునట్టును, సుఖశాంతులు చూపే ప్రయత్నంలో ఎక్కువగా. 
(శ్రమించాలి. అయితే యీ దుఃఖ నివృత్తికి, సుఖశాంతుల సాధనకు ప్రతివ్యక్తీ తనకు 
తానుగానే, దుఃఖకారణాల్ని తుడిచి వేయాలి. మరియు సుఖశాంతుల కారణాల్ని గురించి. 
నిర్ణయించుకొని సరియైన కృషి జరపాలి. దీనికి మించి మరొక మార్గం లేదు. 

బుద్ద వ యిలా ప్రవచించాడు. 

౨ గపర్శబుద్దులచేత పాపాలు ప్రక్షాళనం చేయబడవు. సజీవ' ప్రాణుల దుఃఖాలను 
చెరపివేయలేల్‌ న ఒకరి నుండి వేరొకరికి జ్ఞానం వు. కాలేదు. 
పవిత్రధర్మం యొక్క “లోపరహిత సత్యమే” దుఃఖ నివృత్తిని కల్స్పించగలదు. 

ముల్గు తీయగానే బాధ తగ్గి పోయినట్టు, జలంతో శుభ్రం చేయగానే ద దుర్గంధం 
తగ్గినట్టు చేతితో యిలా అన్నంత 'మాత్రం చేత దుఃఖాలు ఒక్కసారిగా సమపేపోవు. 
అందువల్ల బుద్దుడు తన అత్యున్నత జ్ఞా జానసంపదను శారీరకంగా మరొకరికి బదలాయింపు 
చేయలేదు: మరైతే గత్యంతరం న్‌మిట్‌ 2 

బుద్దుడు యిలా ప్రవచించాడు. స 

“శూన్యం యొక్క అస్తిత్వం సహాయంతో వీవు ప్రపంచాన్ని దాటగలవు”. 

అనుష్టించవలసిన వాటిని, విసర్జించ వలసిన వాటిని తెలుసుకోవడం ద్వారా 
జీవుల్ని దుఃఖవిముక్తులను చేయవచ్చును. బుద్దుడు మా(త్రమే వ్యక్తి యొక్క మనస్తత్యాన్నిబట్టి, 
అభిరుచిని బట్టి, సరైన బోధన చేసి, పరిపూర్త ర్మ మార్గాన్ని చూపాడు. అందువల్ల ప్రతి ఒక్కరూ 
సంబుద్దత్వాన్ని పొందాలి. పరుల శ్రేయస్సుకు పాటుపడాలి.” 


బుద్ధసేవ = స్వయంసేవయే 


“సర్వేజనాస్సుఖినోభవంతు 
సర్వం సన్మంళాని భవంతు” 
ఇది అన్ని మతాలు, అన్ని ధర్మాలు మనకు నిత్యం చెప్పే సత్యం. ముతో 
ఎందుకేర్సడినా ఆ తరువాత వాటిని అనుసరించేవారు, ఆయా మత ధరా లను, మార్చడానికి 
వీల్లేని విధంగా 'మూర్ధంగా పట్టుకొని వ్రేలాడుతూ, మానవజాతి పురోభివృద్ధికీ, సర్వ 
సమానత్వానికి, సాంఘిక న్యాయానికీ వాటిని అడ్డుగోడలుగా నిలిపారు. ఇంకా పు | 
వున్నారు. . 
ఎప్పుడో రెండువేల అయిదువందల సంవత్సరాల. (క్రితం ఉద్భవించిన GE 
మహామనిషి అప్పటికి భారతదేశాన్ని ఆవరించి, వేదిస్తున్న:వైదికమత ధర్మాలను త్రొసిరాజని;, 1 
ఒక నూతన జీవితాన్ని ఆలంబనగా పెట్టుకొని, బౌద్ధాన్ని ప్రభోదించాడు. బౌద్దం ఓ మహా 
విష్లవంగా, భారతదేశమంతటా. విస్తరించి, దేశ టో దాట్సి విశవ్వాప్తమై, 


ఉత్తమ ధర్మాలను స్వీకరించి, ఇవి వ సత 
పురుషుడని మరచి, బౌద్దంలో నూతన. స కు తావు లేకుండా చేసి, భా కతదేశంలో 
నేలమట్టం చేసారు. బౌద్దం ) ఒక. వ తంగ ప్పుడు భారతదేశంలో కన్పించదు. కానీ 
న యీనాడు హైందవం ౨ బ్రతక్రాన వ్‌ 


; కాత; ర క ధర్మాలన్నీ నిజానికి 


ని'మరో అవతార 


We 


మానవ కళ్యా? ణా కారక్షమూ అయిన ఓ నూతన దృష్టి సమాజాన్ని rt కావలసి 
a వు వ చి. అందుకు బౌద ద్ధ ధర్మ పునరుజ్జీవం ఒక మార్గం. అది మనకూ, మనం అ సమాజ 
_పురోభిు నివృద్ధికి మనం మనకు దోహదం చేసుకున్నట్టే 

ఎ ఆ నకి హనుమంతరావు (సీనియర్‌ ర్‌ జర్నలిష్టు 


డాక్టర్‌ అంబేద్కర్‌ బుద్ధ దీక్ష అందరికీ శిరోధార్యం 
be: భగవానుడు” వా అభినందనీయం 


శ్రీ భూక్యా చిన వెంకటేశ్వర్లు గారు రచించి ప్రచురించిన “బుద్ద భగవానుడు” 
గ్రంథాన్ని చదివాను. తెలుగు సాహిత్యంలో యింత సమగ్రంగా బుద్దుని జీవిత పరిచయాన్ని 
తెలియని చెప్పిన గ్రంథం యిదేనని భావిస్తున్నాను. ఇంత ఉత్తమ (గ్రంథాన్ని es 
శ్రీ భూక్యా చినవెంకటేశ్వర్లు గారిని 'అభినందిస్తున్నాను.. 


ప్రపంచంలో ఉత్తమమైనది బౌద్దమతం. అందుకే తాను మతం మార్పిడి 
జరపాలనుకున్నప్పుడు, అన్ని మతాలను పరిశీలించి, ఒక బౌద్ద మతమే తగిందని డాక్టర్‌ 
అంబేద్కర్‌ బుడ్డ దీక్ష-తీసుకున్నాడు. 
' మనుస్మృతిని తగలబెట్టిన అంబేద్కరు హైందవ మతంలోని వర్ల వ్యవస్త కుల 
వ్యవస్థను తనని ఎరితగా బాధించిందో, తనని ఎంతగా అవమానాలపాలు చేసిందో 
తెలిసినవాడు గనుక, అంబేద్కరు బుద్ద ధర్మాన్ని స్వీకరించి, ప్రచారం చేసాడు. 


బుద్దుడు గొప ప్ప మానవతావాది. మానవులందరూ: సమానులేనని చాటిచెప్పాడు. 
కులం పనికిరాదనీ, గుణం ప్రధానమనీ. తెలియజెప్పాడు. ఆ మహనీయుని బోధనలు 
గాంధీజీని కూడా ప్రభావితం చేసాయి. నేటి సమాజంలో బుద్ద ధర్మం ఒక్కటే పాటించదగింది. 


గ జాబాపాహెట్‌ ప కనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని, బుద్ద ధర్మాన్ని 
క 'అచాలి: లి (ప్రతి. ననే ఆచరణలో పెట్టాలి. యిది (ప్రతి 
ఒక్కరి న నేను గు గతిస్తనాను మరొకసారి శ్రీ స్నా చినవెంకటేశ్చర్లు గారిని 
అభినందిస్తున్నాను. = న 


=. బడుట 1 వ ర ఫ్రై , ఐ.ఏ.ఎస్‌. 


బుద్ధ భగవానుడు 
“ఆకొంక్ష” వ్‌ 
- భూక్యొ చినవెంకటేశ్వర్లు 
బుద్ద భగవానుని జీవితం నాకు ఆదర్శం ! అందుకే బుద్ద భగవానుని గురించి 
ఒక (గ్రంథాన్ని ప్రచురించాలని చాలాకాలంనుంచీ అనుకుంటున్నాను. ఆ కోరిక నేటికి 
ఫలించింది. 
మహాత్ములందరిలో బుద్ద భగవానుడు విశిష్టమైన వ్యక్తిత్వం కలవాడు. అందుకే 
ఆయన గాంధీజీకి కూడా ఆదర్శవంతుడైనాడు. బుద్దుని సిద్దాంతంలో అహింస (ప్రధాన 
సూత్రం. గాంధీజీ “అహింస” అనే సూత్రంతోనే బ్రిటిషు సామ్రాజ్యాన్ని ఎదిరించి, 
జాతీయోధ్యమాన్ని నడిపాడు. అహింసాతత్వంతోనే గాంధీజీ దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చాడు. 
బుద్ద భగవానుని ధర్మాల్ని ప్రపంచంలో అనేక దేశాలు తమ మతంగా బుద్ద. 
ధర్మాన్ని పాటిస్తున్నాయి. బుద్దుడు భారతదేశంలో జన్మించాడు. రాజ్యాన్నీ fi 
త్యజించి మానవ జాతి కళ్యాణం కొరకు సన్యసించా? కు 
అహింస, ప్రేమ, ధయ అనే. సూత్రాల్ని మా స్రఅకు 


కుల వ్యవస్త భారతీయ స్లమాజు 
ప్రవేశపెట్టి, ప్రజలలో హెచ్చు తగ్గుల్ని ని 
డాక్టర్‌ న ప వడికి పెట్టని 


సమా నికి ఒక శాపం వంటిది. .యీ కుల వ్యవస్థ వల్ల 
రాక వాళ్లుగా భావించి దూరంగా Ce హైందవ 


య్యాడ టి గొప్ప ప్రతిభా ఉత కనిక, కుల వ్యవస్థలోని కష | 
ల్ల హైం వ వ మతంలో ఇమడడానికి అపకు లే లేక పి త్తే, యిక సామాన్యుల గతి ఏమిటి 2 
అందుకే అంబేద్కరు బుద్ద దీక్షను స్వీకరించిన తన 

చలంత్సంపజేపాడు. స - 


బౌద్ద మతంలో కులం లేదు. అంటరాన్నితనాన్ని బుద్దుడు వ్యతిరేకించి, సర్వ 
సమానత్వాన్ని ప్రబోధించాడు. “బహుజనహితాయ”, “బహుజన సుఖాయ" అనే సూత్రం 


బౌద్ద మతంలో (ప్రధానమైంది: అంతేగాదు... నైతిక విలువలకు బౌద్ద ధర్మం పెద్ద ' 


ప్రాధాన్యతనిచ్చింది. 

ఇన్ని ప్రయోజనకరమైన అంశాలతో కూడుకొని వున్నందునే అంబేద్కరు, గాంధీజీ 
వంటి మహనీయులు కూడా బుద్ద ధర ్మంలోని సూత్రాల్ని (ప్రచారంలో పెట్టారు. అందుకే 
చక్కా గిరిజనులు, త్రిపుర తదితర కొండ జాతి (ప్రజలు, లడక్‌ గిరిజనులు, భారతదేశంలోని 
లక్షలాది మంది గిరిజన తెగలు వర్ల వ్యవస్థలో యిమడలేక, బౌద్ద దీక్ష తీసుకొని, బౌద్దులయ్యారు. 


హింస, దౌర్జన్యం, అరాజకత్వం నేటి సమాజంలో ఎక్కువయ్యాయి. యిలాంటీ 
కల్లోలపూరితమైన సమాజానికి బౌద్ద థర్మం ఎంతో ఆవసరం. బుద్దుని (ప్రేమ, అహింసా 
సూత్రాల్ని (ప్రతి ఒక్కరూ పాటించి, ప్రచారం చేయాల్సిన సమయమిది. 
అందుకే “బుద్ద భగవానుడు" అనే యీ గ్రంథాన్ని రచించి, ప్రచురించాను. 
చంద్రునికో నూలుపోగు" అన్నట్టు ఆ మహనీయునికి నేను సమర్పించే నివాళి యిదే. 

యా (గ్రంథాన్ని చదివి ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన అభిప్రాయాల్ని నాకు 
 తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. పాఠకులందరూ యిదే ee arse 
ప్రచురణ చరా మేము ఆశిస్తున్న ఫలితం కూడా యిదే. 


సర్వమానవ జాతీకే దారిచూపిన “బుద్ద భగవానుడు” ప్రతి ఒక్కరి హృదయాల్లో 
ఆరాధనామూర్తిగా వెలుగొందాలనే మా ర్యేులు. అందుకు యో ee ఏ మాత్రం 
దోహదం చేసినా మా యీ కృషి ఫలించినట్లే, 


అహింసా జ్యోతి - ఆసియా జ్యోతి 
బుద్ధ భగవానుడు న 

= రాయల వెంకటేశ్వరరావు 
ఎడిటర్‌ ః బుద్ధ విహార్‌ 
శేషా 2500 సంవత్సరాల నాటి సామాజిక పరిస్థితులను ఒకసారి గుర్తుకు 

బౌద్దం అవతరించాల్సిన చారిత్రక అవసరం కూడా 'మనకువెంటనే స్ఫురిస్తుంది. 
ప్రపంచం పరిణామశీలమైంది. గతంలోంచి వర్తమానం పుడుతుంది. నిన్నటి 

దినం అంతర్తి ర్హితచ్చాయల్టోనే, నేటి దినం ఆవహించే పరిస్థితి ద్యోతకమవుతూ వుంటుంది. 
ప్రకృతి నిరంతర చలనశీలమైనది. అది ఘటనా ఘటనమయం. నిరంతరం 
మారుతుంటుంది. ప్రతిఘటనాక్షణికం. నిరంతరంగా మార్పు చెందడం ప్రకృతి లక్షణం. 
అంతేకాదు. (ప్రతిఘటన నశిస్తుంది. అనగా దాని ఉనికి క్షణీకం. అది అలా పటన 
ఘటనపరం పరంగా సాగుతూనే, అనగా పుడుతూ, గీడుతూ వుంటుంది. తిరిగి కొత్త ఘటన 
ఆవిర్భవిస్తూ వుంటుంది. ప్రతిఘటనా-పరిణ 'మశీలమైంది. అని చెప్పడం ద్యారా బుద్దుడు 
గతి తార్కిక భౌతికవాదానికి 2500 సంవత్సరాల : నాడే బీజం వేస్తాడని చెప్ప స్లవలసింది.. 

కార్యాకారణ సూత్రాన్ని బుద్దుడు ప్రతిపాదించాడు. ( ప్రతి కార్యానికి ఒక 
ఆధారంగా వుంటుంది. కార్యం ఆవిర్భవించగానే కారణం నశిస్తుంది. ఆ స్‌ 
కూడా శాశ్వతం కాదు. అది మరొక కారణంగా పరిణమించి, యింకొక కార్యానికి ఆలఠిజన 
_ అవుతుంది. బుద్దుడు ప్రతిపాదించిన యీ సూత్రం భౌతిక వాదానికి (ప్రాతిపదిక వంటిది. 
బుద్దుడు వాస్త్రవికవాది. ఆయన మిధ్యావాదాన్ని ఖండించాడు. మూఢ నమ్మకాన్ని, 
_ ఛాందస భావాన్ని వ్యతిరేకించాడు. ఆత శను నిరాకరించి, అనాత్మ వాదాన్ని ప్రతిపాదించాడు. 
మన ఇంద్రియాలకు ఆందని విషయాన్ని నమ్మవద్దని చెప్పాడు. ఊహకు తావులేదు. 
వాస్తవాన్ని మాత్రమే, ప్రమాణకారికగా వున్నదాన్ని మాత్రమే ee 
బుద్దుని జనన కాలం (క్రీ.పూ. 563. 

సరిగ్గా ఆ సమయంలో (ప్రపంచ వ్యాప్తంగా తాత్విక ధోరణులు తలెత్తాయి. “భేల్స్‌' . 

' సృష్టి క్రమానికి నీరు కారణం అని అన్నాడు. హెరాక్టిటస్‌, కన్‌ప్యూజియస్‌ భారతదేశంలో 
చార్వాకులు భౌతికదృకృథంతో కూడిన తాళి సక సిద్దాంతాన్ని మేథోమథనం చేస్తున్న రోజులవి. 
ఆనాటి భారతీయ సామాజిక పరిస్థితుల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 
సమాజంలో మనుస్మృతి చెలామణీ అవుతున్నది. వర్ల. వ్యవస్థ ఇనుప చట్రంలో అప్పటి 

ప్రజలంతా అనేక వర్ణాలుగా, మేలాలుగా విభజింపబడి, హెచ్చు తగ్గులతో, అస్తవ్యస్తంగా 
_ జీవిస్తున్న కాలం అది" (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్షాలే కాకుండా అస్పృష్యలు, 
ఛండాలురు పేరుతో అంటరానితనానికి గురి అయిన అయిదోవర్తం కూడా వూరికి దూరంగా 
విసిరివేయబడివుంది. వృత్తుల ప్రాతిపదికతో ఒక్కో వృత్తికి జక కులం ఎర్చడి, బౌద్ద కాలం 
= వాటి 18 కులాలు ధృవపడినది. 


సమాజంపై (బ్రాహ్మణ పారోహిత వర్ణానిదే పెత్తనం. క్షత్రియులు బ్రాహ్మణ 
పౌరోహిత వర్గం సమాజంపైన పెత్తనానికి పోటీపడుతూ కనిపిపాయి. సామాజిక జీవన 
విధానాన్ని నిర్దె నిర్షేశించేది పొరోహిత వర్షమే. రాజ్య పాలన క్షత్రియులది. వాణిజ్య, వ్యాపారా(గ్రాలు, 
గోరక్షణ యిత్యాదులు వైశ్య వర్షానివి.. కొంతకాలం వ్యవసాయం వ చేసేది. ఇక 
శూద్రులు పై మూడు వర్గాల వారికి సేవకా వృత్తిని నిర్వహించడం. 
కర్మ సిద్దాంతం " హైందవ మతానికి (ప్రాతిపదిక. ఈశ్వరుడు లేదా బ్రహ్మ, యీ 
చరాచర జగత్తును సృష్టించాడు. మనిషితాను చేసుకున్న పాప పుణ్యాలనిబట్టి జన్మలనెత్తుతూ 
కర ర్మలను అనుభవిస్తాడు. పుణ్యం చేసిన వారికి స్వర్గం, పాపాలు చేసిన వారికి నరకం తప్పదు. 
సామాజిక ధర్మాల్ని, స్మృతుల్ని ప్రజలందరూ పాటించాలి. ఏటిని అతిక్రమిస్తే నరకమే గతి. 
ఈ స్మృతులు, ధర్మాలన్నీ మునులు, రుషులు ఆ(శ్రమాల్లో గడుపుతూ అ(గ్ర వర్ణాల 
'పెత్తందారీతనానికి, వాళ్ల సుఖ సౌఖ్యాలకు అనుకూలంగా రాయడం జరిగింది. 
ఇట్టి పరిస్థితుల్లో కొందరు భౌతిక దృక్పథంతో సమాజంపై తిరుగుబాటు చేసారు. 
వారే చార్వాకులు. వీరు వర్త ర్ల వ్యవస్థనీ, స్వర్గ నరకాల్ని అంగీకరించలేదు. అదంతా బూటకం 
అన్నారు. చార్వాకులు (బ్రాహ్మణ పౌరోహిత వర్గంపై ధ్వజమెత్తారు. పాపాలు లేవు పుణ్యాలు 
లేవు. స్వర్గం లేదు. నరకం లేదు. కులం, వర్షం కల్పితాలు. వీటిని పాటించనవసరం లేదు 
ఆంటూ చార్యాకులు ఆనాటి సాంఘిక వ్యవస్థను వ్య తిరేకించి, పౌరోహిత్యంపై విమర్శలు 
చేస్తూ. దుయ్యబట్టారు. అజిత కేశకంబలుడు, రం, పూర్ణ కాశ్యపుడు, 
మక్కరి గోశాలుడు తదితరులంతా చార్వాక సిద్దాంతానుయాయులే. 
"అయితే యిక్కడొక ప్రధాన అంశం "ఏమంటే చార్వాకులు ఆనాటి సాంఘిక 
తిరుగుబాటు చేసి, దాన్ని (త్రోసిరాజన్నారు. కానీ మరి ఎలాంటి సమాజం కావాలో 
స్స భా ప్రత్యామ్నాయమైన. వ్యవస్టను. రూపొందించలేకపోయారు. _ కనీసం 
అలాంటి. 'ప్రత్యామ న్నాయ వ్యవస్థను య కూడా చేయలేదు. అందువల్ల 
చార్యాకులు సామాజిక తిరుగుబాటుదారులుగా గుర్తింపబడ్డారే కానీ తాత్విక సిద్దాంత కర్తలు 
కాలేకపోయారు. అందువల్ల ఆనాటి ప్రజల. పాత 'వ్యవస్థలోనే ఉండిపోనక్కరలేదు. . 
ఇట్టి సంధి కాలంలో సౌత్రమ బుద్దుడు జని గ0చాడు. సిద్ధార్థుడు యిటు పౌరోహిత 
వర్గం యొక్క మిధ్య వాదాన్ని, అటు. చార్వాకుల భౌతిక తిరుగుబాటు ఉగ్రవాదాన్ని బాగా 
అవగాహన చేసుకొంటూ పరికీలించసా గాడు. ఈరెండు దృక్పధాలు, సమాజాభ్యుదయానికి, 
ఉపయుక్తంగా లేవు. సార్వజనీనమూకాదు. సర్వకాలీయకమూ కాదు. ఈ రెంటిలోనూ 
. లోపభూయిష్టమైన అంశాలు వుండి మనిషి జీవనమార్గానికి ఆటంకంగా వుంటూ, మనిషి 
. జీవిత వికాసానికి గుదిబండలుగా వున్నవని బుద్దుడు గ్రహించాడు. 
: 'ధర్మం' అనేది మనుషులందరికీ ఉపయోగపడాలి లేదా కొందరికే ఉపయుక్తంగా 
: వుండి, మరికొందరికి కంటక(ప్రాయంగా వుండడం దేనికి? అలా వుండడంలో లోపం వున్నట్టే 
గదా. లోపమే కాదు. అందులో స్వార్థం కూడా యిమిడి వుంది. అది మిధ్యావాదం. యిక 
wn తిరుగుబాటు చేసి, పౌరోహిత వర్గం యొక్క మిధ్యా గ ఖండించే వరకే 


ఉపయోగపడింది, కానీ ప్రతా ్యమ్నాయ వ్యవస్థను చూపించలేదు, గనుక ఉ(గవాదం కూడా 
మనిషి జీవన వికాసానికీ, సమ(గ్రమైన జీవనానికి సరిపోవడం లేదు. అందుకు. 
మరొక సిద్దాంతం కావాలి ? అది ఎలా వుండాలి ? దానికి ప్రాతిపదిక ఏది ? 

ఈ అంశాలను శోధించి, మధించి, పరిణామరీలమైన నాస్తవంతోకూడిన, 
సార్యకాలీనమూ, సార్వజనకమూ అయిన “మానవతావాద సిద్దాంతాన్ని” బుద్దుడు రూపకల్పన = 
చేసి, ఆనాటి సమాజంలో (ప్రతిపాదించాడు. ఇందుకు బుద్దునికి ఆరేళ్లు పట్టింది. 

విశాలమైన మనస్సుతో, మానవజాతికి కళ్యాణకారకమైన సమాజాభ్యుదయుల్ని 
మనిషి జీవన వికాసాన్ని ఆశించి, పరులకోసం బుర్గుడు తన స్వీయ జీవితాన్ని త్యాగం 
చేసాడు. 'రాజ్యాన్నీ, భార్యా బిడ్డల్నీ, సమస్త భోగ: గ్యాల్ని తృణప్రాయంగా వదిలివేసి, 
కట్టుబట్టలతో వచ్చి, అడవుల్లో ఆరేళ్లు తిరిగి, ఆశ్రమాల్ని "2... ఎండితుల్ని, సిద్దాంతవాదుల్ని 
ప్రజలు “ఏకాకిగా, తన సీ స్వీయ ఆలోచనా (క్రమంలో “మధ్యే మార్గాన్ని” కనుగొన్నాడు. 

ఆయన మాటల్లో చెప్పాలంటే ఇది మిధ్యావాదాన్ని తృణీకరిస్తుంది. ఉగ్రవాదాన్ని. 
ఖండిస్తుంది. “మధ్యేమార్గం” తన సిద్దాంతం అని బుద్దుడు చెప్పాడు. బుద్దుని సిద్దాంతానికి . 
మనిషి ఆలంబన. సమాజం ప్రాతిపదిక. weet భత కళా జీవనం గడపాలి. 
అందుకు సరియైన సామాజిక విలువలు వుండాలి. అలాంటి సమాజం ఉత్తమ విలువలతో - 
మానవతా దృకృథంతో, సర్వ సమానతతోకూడినదై వుండాలి. అలాంటి సమాజావిర్భావం 
కోసం సమత, సమానత (ప్రాతిపదికగా సమాజం కోసం బుద్దుడు కలలు కన్నాడు. వాస్తవిక 
రూపం యిచ్చాడు. విశాలత్వమూ, మానవత్వంతో కూడిన సమాజిక వ్యవస్థకోసం ఆయన 
అహర్షిశలూ పాటుపడ్డాడు. అలాంటి సమాజంలో నివశించే మనిషికి వుండవలసిన నైతిక 
విలువలూ, తా గంతో కూడిన భావననూ క్రోడీకరించి, రూపొందించి మనిషి అందించాడు. 
ఎలా బ్రతకాలో, ఎలాంటి జీవనం మనిషికి అవసరమో, అందుకు మనిషిచేయవలసిందేమిటో - 
బుద్దుడు తెలియజెప్పాడు. అందుకే బుద్దున్ని డాక్టర్‌ అంబేద్కరు “మార్గదాత” అన్నాడు." 
నిజమే. బుద్దుడు మార్గదాత ! ఉత్తమ సామాబికెపథ నిద్దేశకుడు. అహింసా సూత్ర. 
ప్రతిపాదకుడు. . మానవతావాది. బుద్దుని బోధనలు సార్వకాలికమూ, సార్వజనీనమూణో 
అయినవి. బుద్దుని సిద్దాంతం ముందు హైందవ పౌరోహిత వర్గం యొక్క మిధ్యావాదం, ఏ 
ప్రాతిపదిక లేని 'తృణీకార వాదమూ కూడా నిలువలేకపోయాయి. అందుకే బౌద్ద సిద్దాంతం = 
యీనాడు దేశ దేశాల్లో ో కొనసాగుతున్నది. 

- ఎవరైనా బౌద్దాన్ని ఆచరించకపోతే, అది వాళ ల్ల అనాలోచితమైన లోపం అవుతుంది. 
కానీ బౌద్దం సర్వకాలాల్లోనూ, సర్వ జనావళికి కావలసిన తాత్సిక సిద్దాంతం ! బుద్ద ధర్మానికి 
యింతవరకు ప్రత్యామ్నాయం రాలేదు. కనుక నేటి సమాజానికి బౌద్దమే ఆవశ్యం 
ఆచరణీయం. “బుద్ద భగవానుడు” జీవిత చరిత్రను సమగ్రంగా, సచిత్రంగా రచించి, 
| ప్రచురించి మనకు అందించిన శ్రీ శ్రి భూక్యా చిన వెంకటేశ్వర్లు గారు ఎంతైనా అభినందనీయులు. 
“సంఘం శరణం గచ్చామి. 


కులవ్యవస్థను వ్యతిరేకించిన బౌద్ధం 
- టి. గోపాలరావు, ఐ.ఎ.ఎస్‌. 
గౌతమబుద్దుడు జన్మించె నాటికి, హైందవమతం దేశమంతటా విస్తరించి ఉంది. 
హైందవ మతంలో వర్ల వ్యవస్థ (ప్రధానంగా ఉండేది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 
వర్ణాలుండేవి. ఈ త. వర్షాలతో పాటు, అస్పృశ్యులు అనే అంటరాని వర్షం ఉండేది, 
మను ధర్మశా(సప్రం ఆనాడు రాజులు, మునులు అమలు పరుస్తూ ఉండేవారు. రాజులు, 
చక్రవర్తులు కూడా పురోహితులపై ఆధారపడి, వాళ్లు స చెప్పినట్టు నడుచుకొనేవారు. 
పురోహితులు అనగా అప్పటి రుషులు, మునులు. వాళ్లు స్త చెప్పిందే వేదం. ప్రజల్లో 
వర్ణాలపేరిట అడ్డుగోడలు కట్టి బ్రాహ్మణ, క్షత్రియులు ఎక్కువ వర్ణాలు అనీ, వైశ్యులకు 
తరువాత స్థానం యిచ్చి, శూద్రుల్ని బానిసలుగా, పై మూడు వర్గాలవారికి చాకిరీ చేసి పెట్టే 
వర్లంగా వుంచారు. మళ్లీ శూద్రుల్లో వృత్తులను బట్టి, వృత్తి కొక కులం వుండేది. ఈనాలుగు 
వర్షాలతో వుండే అస్పుశ్యుల్ని, వూరికి దూరంగా పంచారు ఎందుకంటే యీ నాలుగు వర్ణాల 
కంటే, అస్పృశ్యులు నీచజాతి అనీ, అంటరానివారుగా, హీనస్థానంలో అట్టిపె 
అస్పృశ్యులనగానే, నేటి మాల, మాదిగ, యానాది తదితర ho కులాలవి 
వస్తాయి. ముఖ్యంగా మాల, మాదిగల అవసరం కూడా అప్పటి సమాజానికి వుంది. ఎలాగంటే 
చెప్పులు కుట్టడం, చచ్చిన పశువుల్ని తీసుకొని వెళ్లడం, శవదహనాలకు, స నీచ 
వృత్తుల్ని యీ అస్పృశ్యులకు మనుస్మృతి కేటాయించింది. 
సమాజంలో అస్పృశ్యులతో పాటు, శూ(ద్రులకు కూడా గౌరవస్థానం వుండేది కాదు. 
బ్రాహ్మణ, క్షత్రియులకు సమాజంపైన అధికారం వుండేది. క్షత్రియులు బలవంతులు, 
రాజులు యుద్దంలో ఆరితేరినవారు, , రాజ్యం పరిపాలించే జాతి. కనుక బ్రాహ్మణ! పురోహితులు 
తప్పనిసరిగా క్షత్రియులకు రెండవస్తానం యిచ్చి, ప్రథమ స్తానాన్ని వాళ్లు అట్టి ట్ల పెట్టుకున్నారు. 
క్షత్రియులు రాజ్యపాలకులు గనుక, పురోహి తులు వీరిపై ఆధారపడి జీవించేవారు. సమాజంలో 
ప్రజలు ఎలా నడచుకోవాలో, ఏం చేయాలో స ప్రతుల పేరిట ఆయాకాలాలకు న 
(బ్రాహ్మణ పౌరోహితులే నిర్ణయించి చెప్పేవారు. 
పౌరోహితులు మంత్రాలు, యజ్ఞయాగాదులు నిర్వహించేవారు. యజ్ఞాలు చేస్తేనే 
వర్షాలు కురుస్తాయని, వర్షాలు కురిశే స్తేగానీ పంటలు పండవు, గనుక యజ్ఞాలు “చేయాలనే 
సూత్రాన్ని రాజులకు చెపుతూ, వారిని నమ్మించి, మునులు, రుషులు నివసించే ఆశ్రమాల 
దగ్గర యజ్ఞాలు చేసేవారు. ఈ యజ్ఞాలు జంతుబలులు వుండేవి. యజ్ఞం పూర్తికాగానే, 
రాజులు యీ యజ్ఞయాగాదులు నిర్వహించే రుషులు, బ్రాహ్మణులకు అగ్రహారాలు, ధన 
కనక వస్తు న యిచ్చేవారు. 
ఈ విధంగా సమాజంలోని (ప్రజల్ని విడదీసి, పౌరోహితవర్గం దైవం పేరుతో, 
వరుణదేవుని పేరుగా యాజ్ఞలు చేస్తూ తాము గౌరవంగా చూడబడుతూ, వాటి వల్ల 
సంపదనీ, ధనాన్ని ఆర్టించేవారు. 


బుద్ధ భగవానుడు 


మనుస్మృతి, గౌతమ సూ(త్రాలు, ఆపస్తంభ సూత్రాలు, పింటో చెలామణీ 
అవుతున్నాయి. యాజ్ఞ్యవల్క్యుడు, ప్రవాహణ జైవలి, ఉద్దాలక ఆరుణి ఆనాటి సామాజిక 
చట్రాన్ని రూపొందించి, ఆచరణలో పెట్టించి, వాటి నిర్వహణలో యజ్ఞ యాగాదులు. 
ధర్మోపదేశాలూ కొనసాగిస్తూ; సమాజ నిర్వహణకు సూత్రధారులయ్యారు. 

శ్రీరాముని దగ్గర నుంచి, జనక మహారాజుదాకా రాజులందరూ (బ్రాహ్మణ 
పౌరోహిత వర్గం రూపొందించిన మిధ్యావాద సళ శుతులకే (ప్రాధాన్యతనిచ్చి, వాటిని. 
కాపాడుతూ, రుషులకు వసతి, ధన, కనక వస్తు వాహ నాలొ ఎకూరుస్తూ వుండిపోయారు. | 

సామాజిక చట్రాన్ని మార్చి, ప్రజలందరికీ ప్రయోజనకరంగా వుండే నూతన 
సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నించిన “వేనరాజు” వంటి ప బ్రాహ్మణ 
పౌరోహిత వర్గం హత్య చేయించింది. . 

ఆ మాటకు వస్తే బౌద్దాన్ని కుదురుకోనివ్వలేదు. బౌద్ద సిద్దాంతంలో వచ్చిన 
మార్పులు, బౌద్దం వదలడానికి కారణాలయ్యాయి. ఆది బౌర్డానికి, “తదితర కాలాల్లో వివిధ 
బౌద్ద సిద్దాంతాచార్యుల బోధనలలో కూడిన బౌద్దానికి చాలా అగాధం ఏర్పడింది. ఈ 
ఏసు ఆసరా చేసుకొని ఆదిశంకరుడు వంటి. హైందవ మతాచార్యులు బౌద్దాన్ని 
నామరూపాల్లేకుండా చేస్తారు. తిరిగి హైందవాన్ని రాజుల అండతో, పునరుజ్జీవింపజేసారు. 
ఫలితంగా బౌద్దం యితర దేశాల్లో ప్రవాసం చేస్తూ తలదాచుకోవలసి వచ్చింది. 

ప్ర యీ సుదీర్హ యాత్రలో ఉత్భాన, పతనాల తరువాత చైనా హైందవం 
మార్పు చెందిందా అంటే. రాజ్యాంగపరమైన సూత్రాల : వల్లనే దాని ఆచరణలో మూరు 
వచ్చిందే, కానీ స్వరూపంలో కాదు. 

_ అంతేకాదు. దశావతారాల్లో బుద్దుని చేర్చి ఆ విధంగా బౌద్ధాన్ని హైందవంలో 
అంతర్లీనం చేసి, ఒక మేరకు దాని ఉనికిని లేకుండా చేయడంలో విజయం పొందారు. 
ఇటీవల కాలందాకా హైందవంలో కుల వ్యవస్థ, చట్రంలో మార్పు రాలేదు. 
అందువల్లనే డాక్టర్‌ అంబేద్కరు వంటి మహనీయులనే అక్కడ స్థానం లేక, బౌద్ద దీక్షను. 
తీసుకొని, హైందవానికి (ప్రత్యామ్నాయం బౌద్దమే అని చాటిచెప్పాడు. బుద్దుని ని సిద్ధాంతాలకు 
చాలావరకు బాబాసాహెబ్‌ అంబేద్కరు, రాజ్యాంగంలో పొందుపర్చాడు. తిరిగి బౌద్దం 
పునరుజ్జీవనం పొందడానికి కొన్ని ప్రాతిపదికలు ఏర్పడ్డాయి. 

వర్తమాన, భవిష్యత్‌ కాలాల్ని తీర్చిదిద్దగలిగేది బౌద్దమే |! ఫు 
ee . న = అ మురళీకృష్ణ, 1.గ.5. 


క్రీ.పూ. 563 
_ అనగా రెండువేల ఆయిదు వందల సంవత్సరాల క్రితం నాటిమాట. ఆదిశాక్యరాజ్యం. 

ఆ రాజ్యంలో శాక్యులు అనే తెగ ప్రజలు నివసిస్తూ వుండేవారు. శాక్యుల రాజు శుద్దోదనుడు. 
ఆయన పట్టమహిషి మాయాదేవి. కపిలవస్తుపురం ఆ రాజ్యమునకు రాజధాని. 
దవళకాంతులీనే హిమాలయ శిఖరాలు ఏపుగా, నిటారుగా పెరిగిన సాలవృక్షాలతో, 
కన్నుల పండువైన ఉద్యానవనాలతో, నేపాల్‌ సరిహద్దుల్లో శాక్య రాజ్యం విలసిల్లుతూ ఉండేది. 
శాక్యరాజ్యం గణతంత్ర (ప్రజాస్వామిక రాజ్యం. అతి పురాతన కాలంలోనే భారతదేశం 
ఉత్తరాన, ఈశాన్య ప్రాంతాలో శాక్యులు, కోలీయులు, విచ్చవీలు, మల్టులు, వజ్ఞ యనులు, 
_భల్దాకులు, గణతంత్ర (ప్రజాస్వామిక వ్యవస్థకు పట్టు గొమ్మలుగా నెలకొని ఉండేవి. ఈ 
గణాల ప్రజలు తమ రాజును ఎన్నుకోనేవారు. మరి కొందరు ఎన్నుకొన్న ప్రతినిధులలో కూడి 
' గణసభ, రాజుకు పరిపాలనలో సహాయకారిగా వుండేది. 
రాజు శుద్దోదనుడు శాక్యుడు "ఆయన సతీమణి మాయాదేవి కాకతీయుల 
ఆడపడుచు. కోవీయుల రాజధాని దేవదహి, రెండవ భార్య ప్రజాపతి గౌతమి. శాక్యరాజ్యానికి 
' కోవీయులకు మధ్యగా రోమిణీ నది (ప్రవహిస్తూ ఉంటుంది. ఈ రెండు రాజ్యాల మధ్య 
. లుంబినీవనం విలసిల్లుతూ వుంటుంది. 
తుంటిర్‌కనం వర లల అందముగా కన్నులకింపుగా వుంటుంది. 
ఒక రాత్రి మాయాదేవికి 

చిత్రమైన కల వచ్చింది. 
. దివ్యసౌధంలో, అంతఃపురంలో, చీని 

చీనాంబరాలు పాన్సుమీద పడుకొని 

నిద్రెస్తూవుంది. ఒక తెల్లని ఏనుగు 

ఆకాశంనుంచి దిగివచ్చి, ఆమె కడుపు 

లోకి (ప్రవేశించినట్లు మాయాదేవికి 
"(భ్రమ కలిగింది. = 

తెల్లవారి శుద్దోదనుడు స్వప్న 

వృత్తాంతాన్ని జ్యోతిమ్కులకు. 
'. విన్నవించాడు. త్వరలోనే మాయాదేవి 
కడుపున ' లోకోత్తురుడైన వరపురుషుడు జన్మించనున్నాడని eg జ్యోతిష్కులు, 
రాజుకు తెలియజేసారు. | 


నిండు చూలాలయిన మాయాదేవి ప్రథమ కాన్సు కొరకు తన పుట్టినిల్లయిన 
దేవదహికి బయలుదేరింది. సకల పరివారంతో, చెలికత్తెలతో, పల్లకి పైన రాజు శుద్దోదనుడు 
ఆమెను సాగనంపాడు. కానీ దారిలో వున్న లుంబినీవనం చేరుకోగానే, మాయాదేవికి 
పురిటినొప్పులు వచ్చాయి. సాలవృక్షం (క్రింద మాయాదేవి ఒక మగశిశువును కన్నది. ప్రసవం 
జరిగినందున మాయాదేవి కపిలవస్తుకు తిరిగి వచ్చింది. 
పుత్ర జననవార్త విన్నంతనే శుద్దోదనుడు ఉప్పోంగిపోయాడు. ప్రజలతో పరివారంతో 
శుద్దోదనుడు ఎదురేగినాడు. రాజ్యం అంతటా కోలాహలంతో ప్రజలు వేడుకల్ని జరుపుకున్నారు. 
అంతలోనే అక్కడికి సమీప అరణ్యంలో తపస్సు చేసుకొనే 'ఆసితుడు' అనే మహాముని 
అంతఃపురానికి వచ్చి, తల్లిని, బిడ్డని చూసి, పసికందుని తన చేతుల్స్‌కి తీసుకొని, ముద్దాడి. 
ఆనందంతో సర్వశుభలక్షితుడైన యీ బాలుడు మహా పురుషుడు అవుతాడు అని చెబుతూ, 
తాను అంతవరకు జీవించజాలను, లోకానికి వెలుగుబాటను యీ బాలుడు చూపే 
శుభదినాన్ని నేను కళ్లారా చూడలేను గదా” అని విచారపడినాడు. 
'అసితుని' మాటలకు రాజదంపతులు సంతోషపడినారు. కుమారునికి "సిద్దార్దుడు'. 
' అని నామకరణం చేసారు. అయితే దురదృష్టవశాత్తూ ప్రసవించిన ఏడవరోజునే మాయాదేవి ॥ 
మరణించింది. మాయాదేవి చెల్లెలూ, శుద్దోదనుని రెండవ భార్య అయిన “ప్రజాపతి గౌతమి' 
అతి గారాబంగా. సిద్దార్డుని పెంచి పెద్ద చేసింది. “ప్రజాపతి గౌతమి” పెంచినందున 
సిద్దార్దునకు “గౌతముడు” అని పేరు వచ్చింది. 

.. శుద్దుదనుడు దేశం నలుమూలలనుంచీ గొప ప్ప గొప్ప విద్వాంసులను, పండితులను 
జ్యోతిష్కులను రావించాడు, “సిద్దార్దుని భవిష్యత్తు” ఎల్లా. వుంటుందో చెప్పమని రాజువారిని 
అడిగాడు. అసితుని మాటల్ని ప్రతి ఒక్కరూ నిజమేనని చెప్పారు. ఎట్టి సందేహం లేకుండా 
సిద్దార్దుడు మహాపురుషుడుగా ప్రపంచ: ప్రఖ్యాతి పొందుతాడని ' అన్నారు. అయితే 
భం సన్యసించకుండా వుంటి” సిద్దార్దుడు రాజాధిరాజు కాగలడని, సన్యసించితే 'మహా(ప్రవక్త కోగా 
ప్రపంచ (ప్రజలచే క్రీర్తించబడతాడనీ కొందరు చెప్పారు. Mg 

తన బిడ్డ ప్రవక్త అవడం శుద్దోదనునికి రుచించలేదు. తన వుత్రు ఏ క్ష్యత్రియధర్మం: 
అవలంబించి, చక్రవర్తిగా కీర్తి పొందాలని శుద్దోదనుడు వ. వూ త్రిషు 
' మాటలకు, ఆయన కలత చెందాడు... “సంతా నన rE, 


“ర బాలుడు. సన్యసించకుండా ప దుఃఖవిషయాలు గానీ, క 
కలిగించే సంఘటనలుగానీ కంటబడకుండా చూడవలసింది” అంటూ కొందరు పండితులు 
hae సూచించారు. 


శుద్దోదనుడు బిడ్డను అతి గారాబంగా. సుకుమారంగా పెంచసాగాడు. 
సుఖసంతోషాలు, ఆనందం కలిగించే సంఘటనలు సిద్దార్దుని వద్ద జరిగేట్ట చూసేవాడు, 
ఏమాత్రం, బాధ, కష్టం కలిగే వాతావరణం సిద్దార్హుని చుట్టూ లేకుండా చేసాడు. అందమైన 
పరిసరాలు, ఆనందం కలిగించే పరివారాన్ని బిడ్డ వద్ద ఏర్పాటు చేసాడు. రమ్య హర్య్మాలను 
నిర్మింపజేసాడు. చక్కని |క్రీడాస్థ్రలం వినోదం కలిగించేందుకు కావలసిన ఏర్పాట్టు చేసాడు. 
పినతల్లి గౌతమీ (ప్రజాపతి ఒడిలో సిద్దార్దుడు ఆల్లారుముద్దుగా పెరగసాగాడు. 
సిద్దార్డుని కొరకు పూలతోటలు, తామర కొలనులూ ఏర్పాటయ్యాయి. దాస, దాసీజనం 
భటులు, ఉపాధ్యాయులు, సమవయస్కులైన కొందరు బాలురతో సిద్దార్దుని బాల్య జీవితం 
ఆనందదాయకంగా గడవసాగింది. భోగభాగ్యాల మధ్య సిద్దార్దుడు పెరుగుతున్నాడు. ఎండ, 
వాన, చలిలో తిరగకుండా, ఎందరో పరిచారికలు అడుగులకు మడుగులొత్తుతూ వుండగా, 
సేవకులు రాత్రింబవళ్లు వేయికళ్లతో సిద్దార్టుని అంటిపెట్టుకొని వుంటారు. సిద్దార్టుని 
దాయాది, సమవస్కుడైన “దేవదత్తుడూ” మంత్రి కుమారుడైన “కలుదాయిన్‌” అతని 
సావాసగాళ్లు. మనస్సుకు నొప్పి కలిగే ఏం సంఘటనా జరగకుండా కించిత్తు బాధకూడా 
సిద్దార్దునకు కలగకుండా తండ్రి శుద్దోదనుడు జాగ్రత్త పడ్డాడు. తల్లిలేని లోటు తెలియకుండా, 
తనే తల్లిగా పినతల్లి గౌతమీ (ప్రజాపతి సిద్దార్దుని పెంచసాగింది. 
సిద్ధార్దుడు క్షత్రియ ధర్మం (ప్రకారం సమస్త విద్యల్ని నేర్చుకుని, వాటిలో. 
సునాయాసంగా ఆరితేరాడు. అతను సూక్ష్మంగా ఏకసంధా(గ్రాహి, చురుకైన కళ్లు. సునిశితమైన 
_ అవగాహన గలవాడు. సిద్ధార్దుడు అనగా కోరుకున్న దాన్ని సాధించగలవాడు అని అర్దం. 
పేరుకు తగ్గ నేర్పు దక్షత సిద్దార్టునకు వచ్చినవి. కానీ అతని మస్తిష్కం కరుణాపూరితంగా, 
ప్రశాంతంగా వుండేది. ఎలాంటి ఉద్రేకాలకి లోనుకాడు. చిరునవ్వుతో పరిసరాల్ని పరికిస్తూ, 
ఆలోచనా నిమగ్నుడై వుండేవాడు. = | 
శ్‌ | | . ఒకరోజున తోటలో తిరిగుతూ 
. వుండగా, ఆకాసంలో ఎగిరిపోతున్న 
పావురాల గుంపు కనిపించింది. 
సిద్దార్దుడు వాటిని కుతూహలంతో 
చూస్తూ వుండగానే, ఎక్కడినుంచో 
ఒక బాణం దూసుకొని వచ్చి ఒక 
పావురానికి తగలి, గిలగిల 
కొట్ట కుంటూ అది నేలమీద 
పడిపోయింది. సిద్దార్టుడు “అయ్యో” 
' అంటూ వడివడిగా దాని దగ్గరకు 


ms 
న్‌ 


వెళ్లి చేతులతో దాని పొదివి పట్టుకొని, మెల్లగా బాణాన్ని లాగివేసి, తగిలిన గాయానికి. 
కట్టుకట్టి దాని ప్రాణాన్ని కాసాడినాడు. 
అంతలో సిద్దార్దుని దాయాది అయిన దేవదత్తుడు పరుగెత్తుకుంటూ అక్కడికి 7 
వచ్చి “ఆ పావురాన్ని నేనే కొట్టాను. కనుక అది నాకు చెందుతుంది. దాన్ని నాకు యివ్యాలని' 
' అడిగాడు. 
సిద్ధార్దుడు అందుకు నిరాకరించాడు. ' ప్రాణం తీసే సీవాడికి ప్రాణిని చేజిక్కుంచుకునే 
అధికారం లేదు”. అని సిద్దార్దడు బదులు చెప్పాడు. 
దేవదత్తుడు రాజు పద్దోదనునికి ఫిర్యాదు చేసాడు: “బాణంతో పక్షిని కొట్టింది 
నేను. పక్షి నా బాణంతో నేల కూలింది. కనుక ఆ పక్షి నాకు చెందాలి”. అంటూ దేవదత్తుడు 
వాదించాడు. 
రాజు శుద్దోదనుడు వివాదాన్ని గురించి సెద్దార్టుని సంజాయిషీఅడిగాడు. సభికులంతా 
సిద్దార్టుని సమాధానం కోసం ఆసక్తితో ఎదురు ర 
“దేవదత్తుడు బాణంతో పక్షిని చంపాలని ప్రయత్నించాడు. నేనే దాని ప్రాణాన్ని 
కాపాడాను. కనుక (ప్రాణిని చంపాలను కొనే వాడికంటే, (ప్రాణం కాపాడినవాడికే పక్షి చెందడం 
న్యాయం కదా” అని సిద్దార్దుడు వివరణ యిచ్చాడు. నగర సభ ఆనందంతో పులకించి 
పోయింది. ' సిద్దార్దుని వాదనలోని బలం శుద్దోదనునికి నచ్చింది. ఆ పక్షి సిద్దార్జునకు 
చెందాలని రాజు తీర్పు చెప్పాడు. 

_ అతి పిన్న వయస్సులోనే సిద్దార్దునకు సర్వజంతుజాలం పట్ల కరుణ, దయ 
చిప్పిలితూ వుండేవి. ప్రతి ప్రాణిపట్ట దయతో మెలిగేవాడు. పూలూ, చెట్టూ సైతం సిద్దార్థుని 
అమితంగా ఆకర్షించేవి. తన పరిసర వాతావరణాన్ని, పరిచారికలు సేవకుల పట్ల క 
సిద్దార్డుడు ఆదరణ, గౌరవభావాన్ని వెలిబుచ్చేవాడు. 

సిద్దార్దునికి యుక్తవయస్సు వచ్చేసరికి, శుద్దోదనుడు. పండితులను, . విద్వారిసుల్ని 
పిలిపించి, అతనికి ఉపాధ్యాయులుగా వరస మల్ల ల్ల విద్యల్లో సై 


సైతం మై రబాతా. 


పూర్వసాహిత్యాన్ని, పురాతన గ్రంధాల్నీ క్ష క్షుఖ్ముంగా పఠించాడు.. ట్ర 


తత్వశాస్రాన్ని లోతుగా అభ్యసించాడు. యుక్తవయస్సు: పెరిగే! క్షా 
ఆలోచిస్తూ గడపడానికి ప్రాధాన్యత నిచ్చేవాడు. 

ఏరువాక పండుగను కపిలవస్తు పరిసర ప్రాంతంలో (ప్రజలు అత్యంత వేడుకగా 
: జరుపుకుంటారు. ప్రజానురంజకంగా పరిపాలించే శుద్దోదనుడు కూడా సపరివారంతో, 
రం కలిసి ఏరువాక ఉతర పాల్గొన్నాడు. 


అదీ సాం తంగా వుండడానికి, 


ఏరువాక ఉత్సవాలు ఆనందంగా జరుగుతున్నాయి. ఆ ఉత్సవంలో శుద్దోదనుడు 
కుటుంబ సభ్యుల్ని కూడా సిద్దార్టుని సైతం వెంటబెట్టుకుని, పంటపొలాల్లో జరిగే ఏరువాకలో 
పాల్గొని, స్వయంగా మేడిపట్టుకొని పొలం దున్నుతూ, రైతుల్ని ఉత్సాహపరుస్తూ, వ్యవసాయక 
ఉత్సవాన్ని మరింత ఆనందభరితంగా, (ప్రజల కోలాహలంతో గడపసాగాడు. ఆందంగా 
అలంకరించబడిన ఎద్దులజతలు, ఆలమందలు పాలేళ్లు, రైతులు, విత్తనాలు వెదజల్లే 
మహిళలతో ఆ పరిసరాలంతటా ఉత్సాహం, ఆనందరావెల్తివిరియసాగింది. 

ఆనందం పొంగిపొర్రే ఆ సమయంలో, సిద్ధార్దుడు మాత్రం ఉత్సవాల్లో పాలు 
పంచుకోకుండా, ఏకాంతంగా, దూరంగా ఒక నేరేడు చెట్టు (క్రింద కూర్చుని ఆలోచనల్లో 
వుండిపోయాడు. ధ్యానమనస్కుడై తదేకమైన ఆలోచనల్లో మునిగివున్న కుమారుడ్ని చూసి 
శుద్దోదనుడు ఆశ్చర్య చకితుడైనాడు. చప్పున అతనికి జ్యోతిష్కుల పలుకులు గుర్తు 
వచ్చాయి. 

అతని తండ్రి మనస్సు కల్టాలమయింది. ఈ వుత్సవాల్లో పాల్గొనడం కన్నా తన 
బిడ్డ భవిష్యత్‌ ముఖ్యమని తలచిన వెంటనే సిద్దార్జుని తోడ్కొని సపరివారంతో శుద్దోదనుడు 
రాజసౌధానికి చేరుకున్నాడు. తన కుమారుని ధ్యానతత్సరతకు ఆయన కలవరపడినాడు. 
ప్రాపంచిక సుఖాల పట్ట సిద్ధార్దుడు ఉదాసీనత. వహించడం శుద్దోదనుడు గమనించి, 
ఎలాగైనా సిద్దార్దుని మనస్సు మరలడానికి వివాహం ఒక్కటే తరుణోపాయమని భావించాడు. 
సిద్దార్దుని మేనమామ కుమార్తె, సౌశీల్యవతి, సౌందర్యవతి అయిన యశోధధతో సిద్దార్టుని 
వివాహం జరిపించాలని, శుద్దోదనుడు నిర్ణయించుకున్నాడు. 

శాక్యుల ఆచారం (ప్రకారం యశోధర తండ్రి కుమార్తెకు తగిన వరుడ్ని 
నిర్ణయించేందుకు ధనుర్విద్యలో పోటీని ఏర్పాటు చేసాడు. ఆ పోటీలో గెలుపొంది, యశోధరను 
వివాహం చేసుకునేందుకు, దేశ దేశాలనుంచి అనేకమంది రాజకుమారులు వచ్చారు. కానీ 
ధనుర్విద్యలో ఆరితేరిన సిద్దార్టుడు పోటీలో గెలిచాడు. 

సిద్దార్లునికి యశోధరతో వివాహం వైభవోపేతంగా జరిగింది. తక్‌ తన కుమారుడు 
సన్యసించబోడని శుద్దోదనుడు సంతోషించాడు. 


సిద్ధార్థుని నగర పర్యటన 


సౌందర్యవతి అయిన భార్యతో రాజ(ప్రాసాదంలో సిద్దార్దుడు సుఖసంతోషాల 
మధ్య కొన్నాళ్లు కాలం గడిపాడు. కానీ ఆయన కళ్లు దేనినో వెతుకుతున్నట్టు అనిపించేవి. 
ఎక్కడికో దూరంగా దృష్టి సారించి, తదేకంగా ఆలోచిస్తూ వుండేవాడు. 


సరన : ETT ERRORS Te గ గు 
న బుద భగవానుడు గ 
NG గ వర నల 022 గ్‌ ర రు 

ము వు నయ ననన 

EES హైప రమప sR ST SITIES 


తన రాజసౌధానికి వెలుపల నశాలమైన (ప్రపంచం వున్నదనీ, దాని స్వరూప 
స్వభావాల్ని తెలుసుకోవాలని సిద్ధార్దుడు ఉవ్విళ్లూరుతూ వుండేవాడు. ఈ ప్రాపంచిక 
స్వరూపం మానవజీవన విధానాన్ని గురించి గంటల తరబడి, తోటలో ఏకాంత స్టలంలో 
కూర్చొని ఆలోచిస్తూ వుండేవాడు. 
| ఒక రోజున తండ్రితో “నగర పర్యటన చేయాలని వుంది.” అన్నాడు సిద్దార్జుడు. 
“అలాగే” నా తదనంతరం నీవే యీ శాక్యరాజ్యాన్ని పరిపాలించ వలసి వుంది. అందువల్ల నీకు 
శాక్య ప్రజల్ని గురించి తెలియడం అవసరమే, రేపే నగర పర్యటనకు ఏర్పాట్లు చేస్తాను” అని 
శుద్దోదనుడు కపిలవస్తు పట్టణాన్ని కన్నులపండుగగా అలంకరించాలనీ, యువరాజు నగర 
పర్యటనకు వస్తున్నాడని (ప్రకటింపజేసాడు. 

నగరమంతా నుందరంగా, పచ్చనితోరణాలతో, అలంకరించబడింది. 
వీధులన్నీ శుభ్రం చేయబడినవి. యిళ్లూ భవంతులూ, అధికార 'ప్రాంగణాలన్నీ 
పూలతోను, పతాకాలతోనూ కళకళలాడేట్లు ఏర్పాట్లు జరిగాయి. రోగులూ, బాధల్లో 
వున్నవాళ్లూ, వీధుల్లో సంచరించరాదనీ, ఏతం వికృత వికార ఘటనలు కనబడకూడదని 
రాజు శాసించాడు. వేదనతో కూడిన ఎలాంటి సంఘటనలు జరగకుండా రాజు అన్ని 
జా(గ్రత్తలు తీసుకున్నాడు. 

.... సిద్ధార్థుని నగర పర్యటనకు రధం సిద్దం. చేయబడింది. రధానికి గుర్రాలు, 
అందంగా అలంకరించిన రధం మీద సిద్దార్దుడు నగర పర్యటనకు బయలుదేరాడు. ఛెన్నుడు 
రధం తోలుతున్నాడు. నగర. వీధులగుండా రధం మెల్లిగా సాగిపోతున్నది. వీధులకి 
ఇరుప్రక్కలా ప్రజలు బారులుదిర్భి నిలబడి రాజకుమారునికి స్వాగతం పలుకుతున్నారు. 
చేతులు జోడించి, జనం తమ యువరాజును తన్మయత్వంతో చూడసాగారు. Lz 


సిద్ధార్థుడు (ప్రజలకు అభివాదములు తెలియజేస్తూ నగర వీధుల్ని నలుధిక్కులా 
పరికిస్తూ, ప్రతిదాన్ని ఆసక్తితో తిలకించసాగాడు. “యీ లోకం ఆనందదాయకమైనదే” అని 
భావించాడు. నగరంలోని మారుమూల ప్రాంతాన్ని కూడ చూడాలని ఆయన తలపోసి 
“ఛెన్నా! రధాన్ని ఆ వీధిలోకి మళ్లించు” అని అన్నాడు. 


ఛెన్నుడు రధాన్ని ప్రక్క వీధులలోకి పోనిచ్చాడు. ఆ(ప్రక్క వీధిలోకి సిద్ధార్దుడు 
వస్తాడని ' అక్కడి (ప్రజలకి తెలియదు. అక్కడ ఎలాంటి అలంకరణలూ లేవు. స్వాగత 
తోరణులు లేవు. వీధి దుమ్ముకొట్టుకొని జన సమ్మర్థంగా వుంది. నడుం వంగిపోయిన ఒక 
వృద్దుడు ల ఊతంతో మెల్లిగా వెళుతూ ee సిద్ధార్థుడు చూసాడు. 


“ఏమిటి? ఆయన అలా 
వంగిపోయి వున్నాడు?” 
“అతను వయస్సు మీరిన 
వృద్దుడు” అన్నాడు ఛెన్నుడు. 
వయస్సు మీరిన తర్వాత 
(వ్రతిఒక్కరూ ముసలితనంలో 
వయోభారంతో ([క్రుంగిపోతారనీ, 
. శరీరం . శిధిలరాఅవుతుందని 
సిద్ధార్థుడు అర్దం చేసుకున్నాడు. 
మరునటి రోజు నగర 
పర్యటనలో సిద్దార్టునకు ప్రాపంచిక 
సుఖదఃఖాలకు ప్రతిబింబాలైన ఎన్నో సంఘటనలూ, దృశ్యాలు అతసల 
ఒకచోట శరీరమంతా వణుకుతూ, బాధతో మెలికలు తిరిగిపోతున్న రోగి 
కనిపించాడు. “ఆ వ్యక్తి అలా ఎందుకు బాధపడుతున్నాడు?” అని సిద్ధార్దుడు అడిగాడు. 
“అతను వ్యాధి(గ్రస్తుడు, అందువల్ల బాధప పడుతున్నాడు”. “ఈ sods న 
మరికొన్నాళ్లకు వృద్దత్వం వస్తాయి. పక్రజేగదా! ఛెన్నా!” 
“అవును యువరాజా! ప్రతివ్యక్తికీ యీ బాధలు తప్పవు. మానవజీవితమే. అది 
వ్యాధులతో, వయోభారంతో కృశించుతుంది”. 


_ మరి కొంతదూరం ప్రయాణించే. 
సరికి, కొందరు శవాన్ని. మోసు 
కుంటూ ఎదురైనార్లు. శవం వెంట 
లు య 

సిద్దార్డుని. కంటబడింది. 
“అదేమిటి? చెన్నా! అతన్ని 
అలా వెరాను కుపోతున్నారు? 
ఎక్కడికి? 

"ఆ వ్యక్తి మరణించాడు, 

ప్రభూ! ఇక ఆ శవాన్ని శ్మశానానికి 

| తీసుకువెళ్లి దహనం చేస్తారు” 


“ప్రతి ఒక్కరూ మనణానికి గురికావాల్సిందేనా?” 

“అవును, యువరాజా! ప్రతి (ప్రాణికి చావు తప్పుదు.” అన్నాడు ఛెన్నుడు. 

సిద్ధార్దుడు ఆలోచనల్లో మునిగి పోయాడు. 

“రధం వెనక్కి (త్రిప్పు, చెన్నా! ఇక చూడవలసిందేమీలేదు” ఆదేశించాడు, సిద్ధార్దుడు 

“రాజసౌధానికి చేరుకున్న సిద్ధార్దుడు, వంటరిగా ఆలోచనలతో కాలం గడపసాగాడు 
యూ (ప్రాపంచిక సుఖ దుఃఖాల క్రినీడల వెంట ఆయన వెంట ఆయన మనస్సు పరుగులిడ్ష 
సాగింది. పుట్టక, వ్యాధులు, వృద్దత్వం, మరణం ప్రతి ఒక్కరి జీవితంలో అనివార్యం అనే 
నిజాన్ని సిద్దార్దుడు (గ్రహించాడు. “ఈ లోకం దుఃఖదాయకమైనది” అని అనుకున్నాడు. 

ఒక రోజు యశోధర మగశిశువును (ప్రసవించింది. 

“నీకు కుమారుడు కలిగాడు” అన్నాడు సంతోషంతో శుద్దోధనుడు, “బిడ్డకు 
నామకరణం చేయాలి గదా, సిద్దారా! నీకు యిష్టమైన పేరు తెలియజేయవలసింది అని 
శుద్దోదనుడు అడిగాడు. 

“రాహులుడు” అప్రయత్నంగా సిద్దార్టుని నోట వచ్చింది. “మంచి పేరు” అని 
శుద్దోదనుడు వెళ్లిపోయాడు. 

నా అన్వేమాకి అడ్డంకిగా యీ బిడ్డ జన్మించాడు” అని సిద్దార్దుడు తలపోసాడు. 
అందుకే శృంఖలం అనే అర్దంలోనే సిద్దార్డుని నోటివెంట “రాహులుడు” అని ) అప్రయత్నంగానే 
వెలువడింది. 

రాహులుని జననవార్త నగరమంతా తెలియజేయబడింది. ప్రజలంతా వేడుకలు 
జరుపుకున్నారు. అంతఃపురం ఆనందంతో ఉరకలు వేసింది. శుద్దోదనుడు, ప్రజాపతి 
గౌతమి, యశోధర సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. దాసదాసీ జనం, పరివారానికి 
అతిధి, అభ్యాగతులకూ దాన ధర్మాలు, (బ్రాహ్మాణక్షత్తములకు సత్కారాలు చేయబడినవి, 
నగరమంతా కోలాహలంతో నిండిపోయింది. కపిలవస్తు ఆనందసాగరంలో ఓలలాడింది. 

అయితే సిద్ధార్థుడు మాత్రం ఏకాంతంగా, తన సౌధంలో కూచుని, నిర్లిప్తతతో 
వుండి పోయాడు. తన కుమారు జననం ఆయన మస్తిష్కం మీద ఎలాంటి. ప్రభావాన్ని 


చూపలేదు. ఆయనలో ఎలాంటి. ఉద్వేగమూ, ఉత్సాహమూ కానం లేదు. సరిగదా, 


రాహులుని జననం, తన ఆలోచనలకు “ఆటంకం” అని కూడా సిద్ధార్దుడు భావించాడు. తన న 
విరాచకం, బిడ్డ జననం, వర్తమాన జీవనం అంతా తన ప్రమేయరి లేకుండా, తన 


యిష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా, ఘటనాపరంపరగా జరిగిపోతున్నాయని పరిపరి విధాల 
ఆలోచించసాగారు. కః 


జ్‌ 


తన గమ్యం ఏది? తన ధ్యేయం ఏవి? యీ చరాచర జగత్తు కారణమెమి? 
దుః ఖదాయకమైన మనిషి జీవితానికి పరమార్తం ఏమి? యిలా ఆలోచిస్తూ ఉండిపోయాడు. 
తన (ప్రశ్నలకి సమాధానం కావాలి. ఎలా? ప్రాపంచక జీవనంలో ఎన్నో వైరుధ్యాలు, వైవిధ్యాలు 
కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి. (ప్రకృతి ధర్మాలలోనే వైరుధ్యం వుంది. 

నగర పర్యటనలో కనిపించిన దృశ్యాలే ఆయన మస్తిష్కం నిండామెదులుతున్నాయి. 
జీవితంలో ఏదీ శాశ్వతంగా కనిపించడం లేదు. తన తల్లి మాయాదేవి తను జన్మించిన ఏడు 
రోజులకే దివంగతురాలైంది కదా! తన తండ్రి శుద్దోదనుని వయస్సు మీరుతున్నది. 
సమాజంలోని మానవులందరి మధ్యా వైరుధ్యం వున్నది. అందరి జీవితాలు ఒకే విధంగా 
గడవడం లేదు. పాలకులు, పాలితులు, రాజరిక వ్యవస్థలో కక్షలూ, కార్పణ్యాలు, సింహాసనం 
కొరకు యుద్దాలు, మరణాలు, వీటన్నిటితో సమాజం కూడుకొని వుంది. ఏదీ శాశ్వతం 
కానప్పుడు ఈ కోరికలు, కాంక్షలకి అర్దం ఏమి? దైవం, పూజలు, నమ్మిక విశ్వాసాలు 
కొనసాగుతున్నాయి. దేవుడు యీ వైరుధ్యపూరితమైన లోకాన్ని "ఎందుకు సృష్టించాడు? 
ఆలోచనలు యీవిధంగా సాగిపోతున్నవి. 


మహాభినిష్క్రమణం 


శాక్యరాజ్యానికీ కోలీయ దేశానికీ మధ్య రోహిణీ నది ప్రవహిస్తూ వుంటుంది. 
రోహిణీ నది జలాన్ని ఉభయ దేశాలు తమ (ప్రజల అవసరాల నిమిత్తం వినియోగించుకుంటూ 
వస్తున్నాయి. అయితే ఒక్కోసారి వర్షాభావం వల్ల నదిలో నీరు సమృద్దిగా లేని సమయంలో 
నదీ. జలాల్ని వినియోగించుకొనే సందర్భంలో ఉభయ దేశాల మధ్య వివాదం చెలరేగుతూ 
వుంటుంది. క్రమేపీ ఆ వివాదం యుద్దం వరకూ తెస్తుంది. 

ఆసంవత్సరం వర్షకాలం అంత సానుకూలంగాలేదు. రోహిణీనది నీటి 
మట్టంతగ్గిపోయింది. నదిలో నీరు సమృద్దిగా లేదు. అందువలన పై భాగానవున్న 
కోలీయులు నీటిని అడ్డుకుంటే, శాక్యులకు నీరు లభ్యంకాదు. వున్న నీటినే ఉభయులూ 
వాడుకుందామని శాక్యుల ప్రతిపాదనల్ని కోలీయులు పెడచెవిని పెట్టడం జరిగింది. ఈ 
కారణంగా ఉభయదేశాల మధ్య సంబంధాలు బెడిసి యుద్దానికి దారితీసాయి. 

శాక్యులసేనా నాయకుడు సంఘసమావేశాన్ని ఏర్పాటు చేసాడు శాక్యగణ సభ్యులు, 
రాజు శుద్దోదనుడు, సిద్దార్దుడు సభకు హాజరైనారు. సేనాపతి మాట్లాడుతూ కొలియులు 
" రోహిణీనదికి అడ్డుకట్టలువేసి, జలాల్ని అ(క్రమంగా వినియోగించుకుంటున్నారు. దీన్ని 
అడ్డుకున్న మన ప్రజల్ని కోలీయులు తరిమి కొట్టారు. ఈ రకంగా కోలీయులు తిరగబడడం 


మ | రు నన 
స వ నం? న య ననన వరన రు 
+ మ బుద్ద భగవానుడు SS SS IDI 


యిదే మొదటిసారికాదు; మనం కోలీయుల దౌర్జన్యాన్ని అడ్డుకొనాంంటి యుద్దం ఒక్కటే 
మార్గం. కోలీయులపై యుద్దం (ప్రకటించేందుకు మో మా అభిప్రాయాల్ని తెలియజేయ 
గోరుతున్నాను.” అని Bera, 

శాక్యగణ సభ్యుల్లో కొందరు “కోలీయులపై యుద్దం చేయాల్సిందే” అని పతే 
శుద్దోదనుడు సభ్యులు అభిప్రాయాల్ని వింటూ అర్హంచేసుకుంటూ వుండిపోయాడు. 

ఇంతలో సిద్ధార్దుడు లేచి నిలుచున్నాడు. సభ అంతాసిద్దార్డుని వైపు తిరిగి ఆయన 
అభిప్రాయం కొరకు ఆసక్తితో గమనించసాగారు. 

“ప్రజలు ఉపయోగించుకుంటున్నందున, జలానికి పవిత్రత వచ్చిందా ? లేక 
జలానికి స్వయంగా ఏమైనా ప్రత్యేకత వుందా ?” అని సభను ఉద్దేశించి సిద్ధార్దుడు 
ప్రశ్నించాడు. సభ చాలా సేపు నిశ్శబ్దం వహించింది. 

“ప్రజలు వినియోగించుకుంటున్నందున జలాలకి ప్రత్యేకత ఏర్పడింది” అని తానే 
సమాధానం చెబుతూ కనుక (ప్రజల వల్ల ల్ల ప్రత్యేకత ఏర్పడింది. జలాల కొరకు (ప్రజలు ఒకరి 
కొకరు నరుక్కొని చావడం సమంజసమా ? (ప్రజలు వున్నప్పుడు కదా జలాలు వుపయోగం? 
ప్రజలే నశించిపోతే. యిక జలం ఎందుకు ? కనుక రోహిణీ నది జలాల వివాదం యుద్దం 
వల్ల పరిష్కారంకాదు ఇరుదేశాలు కొందరు పెద్దల్ని ఎన్నుకొని, ఆ పెద్దల ౨ తీర్పు ద్వారా 
వివాదాన్ని పరిష్కరించుకోవడం శ్రేయస్కరం” అని అన్నాడు. 

సిద్దార్టుని సామరస్య సిద్దాంతం శాక్య సేనానాయకునికి నచ్చలేదు “సై సైన్యం 
యుద్దానికే సిద్దంగావుంది” అని సేనానాయకుడు అన్నాడు. గణంలోని యుబకులంతా 
“యుద్దం చేయాల్సిందే. ” అంటూ ఉద్రేకంతో కేకలు పెట్టారు. 

“యుద్దం వల్ల ఏ సమస్యా పరిష్కారంకాదు యుద్దం మరొక యుద్దాన్ని ప్రేరేపి స్తుంది. 
హింసవల్ల £ హింస పునరావృతమవుతుంది. పరస్పర అరక సామరస్యంతో నా 
పరిష్కరించుకోవాలి. ఇదే సరియైన మార్గం” అన్నాడు. సిద్ధార్దుడు. 

“శాంతి పలుకులవల్ల కోలీయులు దిగిరారు. వాళ్ళు లో ధరించి వున్నారు. 
చర్చల వల్ల ప్రయోజనం లేదు. అందుచేత కోలీయులా పైన శాక్యగణ సభ యుద్దాన్ని 
ప్రకటించాలని నేను ప్రతిపాదిస్తున్నాను”. అని తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాడు. = 

సభ్యులందరూ శుద్దదనుని ఆదేశం కొరకు ఎదురు చూస్తున్నారు. “రేపటికి 
సభవాయిదా వేయబడింది.” అంటూ శుద్దాదనుడు లేచాడు. సభ్యులందరూ గుంపులు 
గుంపులుగా చేరి ఉద్రిక్తింగా చర్చించుకున్నారు. 

సిద్ధార్దుడు న పం తన రాజ క వ 


సిద్దార్దుడు ఏకాంతంగా కూచుని పరిపరివిధాలా ఆలోచనల్లో నిమగ్నుడైనాడు. 
రెండు దేశాల మధ్య యుద్ద నివారణకు, తాను చేసిన శాంతి (ప్రతిపాదనల్ని శాక్యగణ సభ్యుల్లో 
ఎక్కువమంది వ్యతిరేకించడం తధ్యం. అందువల్ల యుద్దానికే రేపటి సభతీరా నిస్తుంది. ఇట్టి 
పరిస్టితుల్లో గణసభ తీర్మానాన్ని వ్యతిరేకించిన సభ్యులకు గణంలో గౌరవం వుండదు. పైగా 
కొన్ని అభిశంసనల్ని కూడా ఎదుర్కోవలసి రావచ్చును. అది అలావున్నప్పటికీ, నగర 
పర్యటనలోనూ, తన అనుభవంలోకి వచ్చిన అనేక సంఘటనల పర్యవసానంగా, తన 
మస్తిష్కంలో పొటమరించిన సందేహ నివృత్తి కోసం మేధోమధనం చెందడం జరుగుతోంది. 
మనిషి పుట్టుక, జరామరణాలు, ప్రకృతిలో సంభవించే మార్పులు, సామాజికంగా వున్న యీ 
అనమానతల్ని, ఏటి స్వరూపభావాల్ని అంచనావేస్తూ, వీటికి పరిష్కారమార్గం 
తెలుసుకోవలసివుంది. ఈ అన్వేషణకు కుటుంబజీవనం తనకు ఆటంకంగా వున్నది. 

సిద్దారుని ఆలోచనల కంతరాయంగా అక్కడికి శుద్దోదనుడు రావడం జరిగింది. 
“ఆయుష్మాన్‌ ! ఏదో దీర్హంగా ఆలోచిస్తున్నట్టున్నదీ” అని కుమారుని పలకరించాడు. 

సిద్దార్డుడు దిగ్గునలేచి నిలుచున్నాడు. శుద్దోదనుడు దగ్గరగా వచ్చి సిద్దార్టుని 
చుబుకం పట్టుకొని ' కూర్చో” అన్నాడు. సిద్దార్దుడు తండ్రి సరసనే కూర్చున్నాడు. 

“శాక్యుల కోలీయుల రోహిణీ తద వివాదంపై శాక్య గణంలో తలెత్తిన యుద్ద 
ప్రకటనపై నీ అభిప్రాయాన్ని విన్నాను. శాంతి చర్చలు అంత సనలంకారు! సిద్దార్దా” అంటూ 
పర్బ్‌దనుడు ప్రసంగాన్ని ప్రారంభించాడు, 

“యుద్దం పరిష్కారం కాదు జనకా” అన్నాడు సిద్దార్టుడు. 

“యుద్దం క్షత్రయల ధర్మం ! కుమారా !” 

_ “మన శాక్యరాజ్యం ప్రజాతంత్ర 'గణదేశం ! (ప్రతి సమస్యనీ మనం చర్చలతో 
పరిష్కరించు కోవడం లేదా ! అలాగే రెండు దేశాల మధ్య వివాదాన్ని సైతం చర్చలతో 
ఎందుకు పరిష్కరించుకోకూడదు. యుద్దం వల్ల వేలాదిమంది సైనికులు మరణిస్తారు. 
లక్షలాది కుటుంబాలు విచ్చిన్నమవుతాయి. అంతులేని సంపద వ్యర్హమవుతుంది. యుద్దం 
నురొక యుద్దానికి దారితీస్తుంది. హింస (ప్రతిహింసను కోరుతుంది. జనకా” అన్నాడు. 
సిద్ధార్థుడు. 
కుమారుని వివేచనా శక్తి, శుద్దోదనుడు ఆశ్చర్యచకితున్ని చేసింది. కానీ క్షత్రియ 
ధర్మానికి తన బిడ డ్ష దూరమవుతున్నాడే, అని శుద్దోదనుడు కలవరపడసా గాడు... 

క్షాత్ర ధర్మంలో హింస అనివార్యం కుమారా ! ఆయుధ ధారణ తప్పనిసరి ఇది 
తరతరాలుగా వస్తున్న సాంప్రదాయమే బలోపేతమైన సైన్యం దృఢమైన నిర్ణ నిర్ణయం రాజరికానికి 
అవసరం కత్తికి కత్తి sala సమాధానం కాగలదు”... - ... 


CODD 
tyre, "res rs! ల Res. 


కర 


“దీనికి అంతం ఎక్కడ ? ఒక రాజుకంటే మరొక రాజు బలవంతుడు ఒక రాజ్యం 
కంటే మరొక రాజ్యం బలోపేతంగా వుంటుంది. మన గణతంత్ర రాజ్యాలన్నీ కోస్త్య 
మహారాజుకి సామంత రాజ్యాలేగదా ! కత్తికి కత్తి సమాధానం అయితే, కోసల మహాసా(మ్రాజ్యాన్ని 
మనం గెలవగలమా ? మనం ఒక చిన్న సామంత రాజ్యంగానే మిగిలిపోయాం గదా” అన్నాడు 
అన్నాడు సిద్దార్లుడు. 

కుమారుని తర్కానికి శుద్దోదనుడు సమాధానం చెప్పలేకపోయాడు. _ “రేప 
జరగబోయే శాక్యగణసభ, కోలీయులపె పై యుద్దాన్న ప్రకటిస్తుంది. గణసభలోని ఎక్కువమంది 
సభ్యుల అభిప్రాయం అదే గనుక సభా ఆతీర్మానాన్నే చేస్తుంది. అప్పుడు గణసభ 
తీర్మానాన్ని రాజు అమలు మ. గదా !” అన్నాడు శుద్దోదనుడు. 

సిద్దార్టుడు కొంచం సే సెపు మౌనం దాల్చాడు, 

“కొన్నాళ్లు దేశ పర్యటన చేయాలని వుంది జనకా” అన్నాడు సిద్ధార్దుడు. 

“యుద్దానికి భయపడి, సిద్దార్దుడు దేశం విడిచిపోయాడు” అనే హం వస్తుంది, 
కదా, కుమారా 2 

“యుద్దం పట్ల నా అభిప్రాయం నిన్న గణ సభలో స్పష్టంగానే చెప్పాను. గదా, 
జనకా! ఇందులో అపవాదుకు ఆస్కారమేముంది 2 me నేను విముఖుణ్ణి అంతే” 

“నీవు లేకుండా, నేను వుండగలనా, సిద్దార్దా ' 

“ఎవరూ ఎవ్వరికీ శాశ్య్వతాను బంధం అంటూ వుండదు జనకా, ఆమాటకు వస్తే 
జీవితం కూడా శాశ్వతం కాదు గదా" 

సిద్దార్దుని మాటలు శుద్దోదనుని మరింత కలవరపరిచాయి. ఇక (ప్రసంగాన్ని 
పొడిగించ కూడదనుకున్నాడు. 

“దేశపర్యటనకు యిది సమయంకాదు కుమారా! ! ఆలోచనలతో నీవు అలసిపోయావ. 
విశ్రాంతి తీసుకోవలసివుంది” అని శుద్దోదనుడు అంతఃపురానికి వెళ్లి పోయాడు. సిద్ధార్దుడు 
చాలాసేపు ఆలానే వుండిపోయాడు. 

ఆరోజు వైశాఖ సౌర్షమి ! పుచ్చపువ్వుల్లాంటి వెన్నెల స్వచ్చంగా మంచితనం 
ప్రతిరూపంగా అంతా పరచుకొని వుంది. అకాశం నిర్మలమైంది. అప్పటిదాకా దోబూచులాడిన 
మబ్బుతునకలు దూదిపింజల్లా తేలిపోయాయి. ఆకాశంలో చంద్రుడు (ప్రకాశమానంగా 

వెలుగుతున్నాడు. చాలాసేపు ఆ వెన్నల్లో సిద్దార్హుడు సౌధోపరిభాగంలో నడయాడు చంద్రుని 
వైపు రెప్పవాల్చకుండా చూస్తూ, చటుక్కున “ఏదో స్పురించినట్టు, అక్కడి నుంచి యశోధర 
మందిరంలోకి వచ్చాడు. తీ పురంలో యశోధర, పసికందు రాహులుని తన వక్షభాగానికి 
అదిమి. పెట్టుకొని గాఢంగా నిద్రపోతోంది. ఒక్కక్షణం ఆదృశ్యాన్ని చూసి సిద్ధార్దుడు 
యివతలకి వచ్చాడు. అక్కడి నుండి సిద్దారుడు తన సౌధంలోకి అడుగు పెట్టాడు. అక్కడ 
సిద్దార్దుని ఆంతరంగిక సేవకుడైన ఛెన్నుడు. మెట్లమీద కునికిపాట్లు పడుతూ కనిపించాడు. 


| బుద్దభగవానుడు . 


మహాఖినిష్రమణం 
వైశాఖ పౌర్ణమి ------- 
నిండు చంద్రుడు ఆకాశంలో స్వచ్చంగా, ధవళకాంతుల్ని లోకంమీద ప్ర ప్రసరిస్తూ, 
ప్రశాంతతనీ, నిర్మలత్వాన్నీ వ 
తెల్లని అవెన్నెట్లో, బుద్దుడు చాలా సేపు నిలబడి, యీ విశాల ప్రపంచానికి తానేమి 
యివ్యగలనని తలపోసాడు. సమాజానికి, సాటి మానవునికీ తానెలా వుపయోగపడగలనో, 
తాను అన్వేషణలో ' తెలుసుకోవాలనీ, ఒక వలా a యీ మానవజాతికి 
అందించాలని కృతనిశ్చయకైనాడు. 
తనూ, తనకుటుంబము, తన సుఖం పరిమితమైనది. మానవుడిగా జన్మించినందుకు 
సార్దకత వుండాలి. సామాన్యమైన మానవులందరూ గడుపుతున్న జీవితానికి భిన్నంగా, 
నిఫిమానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకూ, కష్టాలకూ ఒక నూతన హంస కనుగొవాలి. 
“బహుజనరహితాయ ” 
బహుజన సుఖాయ" అనదగిన విధంగా తన కార్యక్రమాల్ని రూపొందించుకోవాలి. 
అందుకు పంజరం వంటి యీ అంతఃపుర సౌధం, రాజ se తగిందికాదు. యిది 
కేవాలం ఒక వ్యక్తి భోగభాగ్యాలకే పరిమితమైనది. 
కనుక తాను యో అనంత విశ్వంలోకి నడిచి వంటరిగా సాగిపోవాలి. ఏకాంతంగా 
కూచుని ఆలోచించాలి. సర్వదర్శనాల్ని తెలుసుకోవాలి. తవంతమన నాననా = 
సంతరించుకోవాలి. 
ఒక నూతన మార్గాన్ని కనుగొనాలి. 
సిద్దార్దుడు సాలోచనగా మము. గమనించాడు. ఒకసారి రాజప్రసాదాన్నీ, 
జౌ భార్యను, బిడ్డను, శుద్దాదనుని 
=] ప్రాసాదాన్నీ, తాను నడయాడిన 
|] వరినరాలనన్నిటినీ ప్రేమతో 
అవలోకించాడు. 
i - సిద్ధార్దుడు మెల్లిగా ఛెన స్నధున 
+" తట్టిలేపాడు. 
చెన్నుడు ఊల్కివడిలేచి 
“యువరాజా” అని అన్నాడు. 
సిద్దార్దుడు గు(ర్రపుశాలవైపు 
దారితీసాడు. ఛెన్నుడు ఆయన్ను 
అనుసరించాడు. 


“కంటకాశ్యాన్ని విప్పుకొని రా! ఛెన్నా |” 

“అలాగే ప్రభూ” అంటూ ఛెన్నుడు కంటకం అనే పేరు గల గుర్రాన్ని విప్పుకొని 
సిద్దార్టుని వద్దకు తెచ్చాడు. కంటకం సిద్దార్దునికి అతి ప్రియమైన అశ్వం. సిద్దార్టుడు స్వారీ 
చేయడానికి 'కంటకాన్నే ఎన్నుకొనేవాడు. 

గుర్రాన్ని (ప్రేమగా నిమిరాడు సిద్దార్దుడు. 
సిద్దార్టుడు ఆదేశం కొరకు. ఛెన్నుడు ఎదురు చూడసాగాడు. 
సిద్దొర్టుడు అశ్వం పైన కూర్చున్నాడు. గుర్రాన్ని అదిలించాడు చెన్నుడు. రర 
కపిలవస్తు పాలిమేరల్ని దాటి వెళ్లాలి ఛెన్నా” అన్నాడు. ద్దార్టుడు. 

అర్దరాత్రి సమయం పుచ్చపువ్వులాంటి వెన్నెల గకాస్తోంది. నగరం ష్‌ 
నిశ్శబ్దంలో జోగాడుతోంది. కంటకాశ్వం అడుగులో అడుగువేస్తూ ముందుకు పోతుంది. 
ఛెన్నుడు మనస్సు ఆరాటపడుతోంది. యువరాజు సిద్దార్టుని  పయనమెక్కడికి ? ఈ 
అర్దరా(త్రి బయలుదేరడమేమి ? యువరాజుని అడిగే సాహసంలేదు. మెల్లిగా కంటకాన్ని 
నడిపిస్తూ మౌనంగా en గుర్రం ప్రక్కనే న్‌ా 2, 
క ॥ = కపిలవస్తు నగరం దాటికొంత 
| దూరం ముందుకు వెళ్లినతదుపరి 
క “ఛెన్నా! కనిపించే ఆగుట్టలవద్ద 
bree ' కంటకాన్ని ఆపు” అని ఆదేశించాడు. 
కంటకం ఆగింది. సిద్దార్డుడు 
గంర్రం. చౌన్నుడు 
సై స | అయోమయంగా పిద్దార్టుని వైపు 

| చూస్తూ ్తా వుండిపోయాడు. సిద్దార్థ డు 

క . | ఒరలో నుండి ' కత్తి తీసి రాజ 

స్వ... ( కుమారులకు అలరేకార ప్రాయమై 

క్‌ శిరోజాల్ని . కత్తితో ముచ్చెనగుంట 

వరకు కోసి, ఆ శిరోజాల్ని ఛెన్నునికి అందించాడు. .తన ఒంటిమోదవున్న రాజరిక దుస్తుల్ని 
వలచి, తనవద్దనున్న కాషాయవ'స్తా, స్రాన్ని ధరించి, మరొక కషాయవస్రాన్ని కప్పుకున్నాడు. 
పాదరక్షల్ని విడిచాడు. ముంజేతి కంకణాల్ని చేతిదండాల్ని తదితర రాజభరణాల్ని అన్నింటినీ 
తీసి' ఛెన్నునికి అందించాడు. “ఈ రాజభరణాలు, దుస్తులు పాదరక్షలతో శిరోజాల్ని సై సెతం 
నీవు ఒక వస్త్రంలో భద్రపరుచుకొని మా తండ్రి శుద్దోదనునికి అందించు ఛెన్నా ! నేను 
య దేశాటనం క సజు యిక 'రాజసాధానికి ఇ తనకూ ఎలాంటి బంధుహిత స 


క RES DEE is 


ర 
ర ను RTT TERED 


సంబంధంలేదసీ అన్ని భవబంధాల్ని తెంచుకున్నానని తెలియజేయవలసింది”' అని సిద్ధార్దుడు 
ప్రశాంతంగా చెప్పాడు. | 

సిద్దార్దుని మాటల్ని వింటూన్న ఛెన్నడు కుప్పకూలి భోరున విలపించాడు. 
“యువరాజా! నన్నుకూడా మీవెంట తీసుకువెళ్లండి మీరులేకుండా నేను నగరానికి వెళ్లలేను' 
అన్నాడు. గార్గదికంగా 

- సిద్దార్దుడు చిరునవ్వుతో “ఛెన్నా ! ఇది నావ్యక్తిగత నిర్ణయం. న్నన అర్హం చేసుక్‌! 
నా ఆజ్ఞగా కాకుండా, నిజ్ఞప్తిగా పాటించు” అన్నాడు. 

_ కంటకాశ్వం ముందుకాళ్ల మీద వంగి, సిద్దార్టుని పాదాలు సృశించి, కన్నులవెంట : 
ధారాపాతంగా కన్నీటిని కారుస్తూ వుండి పోయింది. సిద్దార్దుడు (ప్రేమతో దాని వెన్నును 
నిమురుతూ, కొద్దిసే సేపు అలాగే వుండిపోయాడు. తదుపరి ఛెన్నుని రెండు చేతులతో దగ్గరకు 
తీసుకొని “లోక కళ్యాణం ధ్యేయంగా నేను సన్యసిస్తున్నాను, ఛెన్నా ! దుః ఖాన్ని మానుకొని, 
కంట కాన్ని తీసుకొని, రాజసౌధానికి వెళ్లు” అంటూ తాను ముందుకు కదిలాడు. = 

ఛెన్నుడు పెద్దగా రోధిస్తూ, మారుమాట్లాడలేక, కంటకాశ్యాన్ని నడిపించుకుంటూ 
మధ్యమధ్య సిద్ధార్దుడు వెళ్లి పోతున్న దిక్కు వైపు తిరిగి చూస్తూ కపిలవస్తు నగరంవైపు 
కదిలిపోయాడు. 

సిద్ధార్దుడు ముందుకు సాగిపోయాడు. 


సత్యాన్వేషణ 
సిద్దార్దుడు తన 29వ ఏట, యింటినీ, భార్యనీ, బిడ్డనీ, సమస్త రాజ్యువైభోగాల్నీ 
కాలదన్ని, వైశాఖపార్లమినాటి అర్హరా(త్రి, కపిలవస్తు విడిచి సాగిపోయాడు. మానవజన్మకూ 
ప్రకృతిలోని వైరుధ్యాలకు, సృష్టి స్తితి, లయలకూగల కారణాలనూ తెలుసుకోవడం తన 
ధ్యేయంగా సిద్దార్దుడు అనంత విశ్వంలోకి పయనమైనాడు. సన్యాసాశ్రమం స్వీకరించి నట్టు 
గుర్తుగా ఆహర ధరించాడు సిద్ధారుడు. 
అనేక ప్రాంతాలు తిరిగాడు. తాలుత అలారకలామ ఆశ్రమాన్ని సందర్శించాడు. 
అలారకలామ వద్ద తత్వశాస్త్రంలో అనేక విషయాలను తెలుసుకున్నాడు. పురాణేతి హాసాలు, 
షట్సాస్రాలూ ప్రాచీన భారతీయ సామాజిక చరిత్రనూ సిద్ధార్దుడు ఆకలింపు జేసుకున్నాడు. 
భారతీయ ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని అవగతం చేసుకున్నాడు. me అలారకలార 
ఆ(శమం సిద్దారుని మరింత జిజ్ఞాసువుగా మలిచింది. 
_ కొన్నాళ్ల తరువాత సిద్ధార్దుడు ముందుకు సాగిపోయాడు. 'అలారకలామ' 
we ఆయన ను. ఆద్యాత్మికత న సంతుష్టి పరచలేదు. తన జిజ్ఞాసకి తగిన 


సమాధానం అక్కడ లభించలేదు. కానీ తత్త్యశా(ప్రంలోని ప్రాతిపదిక అవగతంకాసాగింది. 
భిన్న దర్శనాలూ, వాటి సిద్దాంత దృక్పథాలను సిద్ధార్దుడు నేర్చుకున్నాడు. కానీ యీ 
దర్శన నాలు సిద్దార్టుని ప్రశ్నలకు సమాధానాన్ని చెప్పలేక పోయాయి. 

ఆ రోజులో ఒ మగధరాజ్యం మిక్కిలి బలోపేతమైనది. నాని రాజధాని రాజగృహ, 
సకలశా(స్తపారంగతులకూ రాజగృహ ఆటపట్టుగా వుండేదని సిద్దార్దుడు విని, అక్కడికి 
చేరుకున్నాడు. అక్కడ ఉద్రకుడు నడుపుతున్న ఆశ్రమానికి వచ్చాడు. ఉద్రకుడు 
అపారపాండితీ వేత్త. ఆయన పాండితీ ప్రకర్ష సిద్దార్దుని ఆకర్షించింది. కాని పాండిత్యంవల్ల 
సత్యం బోధపడదని గౌతముడు తెలుసుకున్నాడు. వైశాలిలోని అలారకలార ఆశ్రమ 
పద్దతులతోపాటు, దారిలో వున్న భృగు ఆశ్రమంలో కొన్నాళ్లు ఉఎ, తపోనిష్టులైన ఆశ్రమవాసుల 
తపోమార్లాల్ని పరిశీలించాడు. అలారకలామ ఆశ్రమంలో ధ్యానమార్గాన్ని అభ్యసించాడు. 
ధ్యాన సమాధి, యోగరహస్యాలు సిద్దార్ధ గౌతమునికి (ప్రశ్నగా మిగిలాయి. 

రాజగ్భహంలోని ఉద్రక ఆశ్రమంలో అనాదినుంచే ఆనాటి వరకూ వ్యవస్టీకృతమైవున్న 
దార్భినిక సూత్రాలను అధ్యయనం చేసిన, సిద్దార్థ గౌతమునికి, పారలౌకిక చింతన ప్రాతిపదిక 
మా(త్రమేవాటిలో కనిపించిందే గానీ, ప్రాపంచిక జీవనంలోని మనిషి సుఖదుఃఖాలకు గల 
కారణాలు కనిపించలేదు. ఈ సిద్దాంత అధ్యయనం సిద్దార్దునకు నేలవిడిచి సాముచేసిన 
చందంగా గోచరించింది. 
స్థావర జంగమమైన యీ చరచర జగత్తులో, మనిషి నడయాడుతున్నాడు. 
పుట్టుక, జీవిక, మరణం సర్వజంతులక్షణమే, అయినప్పుడు, మనిషి జీవనంలోని 
సుఖదుఃఖాలకు, కోర్కెలకు, ఈర్ష ర్య, ద్వేషాలకు, సాఫల్యతకూ, విఫలత్వానికి మూలమేది? 
వీటికి పరిష్కార .మాగ్గమేది ? క్‌. కారణాలను కనుగొనాలని సిద్దార్థ. తముడు 
కృతనిశ్చయుడైనాడు. (1 వ. మ 

మరికొన్నాళ్లు సత్యాన్వేషణలకు తీవ్రమైన స జ్ర క్‌ తిరిగి _ 
తనలో పొటమరించిన ఆలోచనల్ని క్రోడీకరించుకొనేవాడు. 

= అలారకలామ ఆశ్రమంలోనూ, ఉ(ద్రకదారు పుత్ర, ఆశ్రమంలోను ౦ యీ సృష్టికి ఒక 
సృష్టికర్తవున్నాడని, అతడే బ్రహ్మ అని కొందరు, ఈశ్వరుడని కొందరు చెబుతూ, మనిషికి 
పునర్జన్మ వుంటుందని అన్నారు. మనిషిలోని ఆత శ యీ జన్మలో చేసుకొన్న పాప పుణ్యాల 
ఫలితాన్ని బట్టి పునర్జన్మ ఏర్పడుతుందని కూడా చెప్పారు. మఠణఠ వల్ల శరీరం, 
నశిస్తుందేగానీ, ఆత్మకు చావులేదని, యీ జన్మలో చేసిన పాపాలకు నరకంలో శిక్ష. 
ఆమానించాలం పుణ్యం మ. వారికి వ లభిస్తుందని కూడా హైందవంలోని 


భిన్నశాఖలు చెబుతూ వచ్చాయి. సిద్దార్ధ గౌతముడు యీ దార్శినిక సిద్దాంతాలన్నింటినీ 
విన్నాడు. ఒక దానికొకటి సమన్వయం  ఉదకడంలేడు, 

గౌతమునికి గతంల్‌ జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. ఏరువాక 
ఉత్సవాలు జరుగుతున్నాయి. పట్టణం వెలుపల పంట పొలాల్లో ఆడా, మగా, పిల్లలందరూ 
ఏరువాక ఉత్సవాల్ని అత్యంతవేడుకగా జరుపుకుంటున్నారు. తండ్రి శుద్దోదనుడు, రాజ 
పరివారం సైతం వేడుకల్లో పాల్గొని వుండగా, తనకు ఏకాంతంగా గడపాలని అనిపించింది. 
తాను ఒక్కడే, దూరంగా ఒక నేరేడు చెట్టు క్రింద కూర్చొని ఆలోచనల్లో మునిగి పోయాడు. 
తండ్రి శుద్దోదనుడు తనను సమీపించి, పరామర్శించిందాకా, ఆయనకు పరిసరాలే జ్ఞాపకం 
రాలేదు. ఏకాంతం సిద్దార్జునకు ఎంతో సంతృప్తి కలిగించింది. 

ఒకసారి నగర పర్యటనలో రోగినీ, ముదుసలినీ, శవాన్ని చూసాక, మానవ జీవితం 
లోని అసమ।గ్రతా, దుఃఖం, వేదనతో పాటు, జీవితం అశాశ్వతం అని కూడా నిరూపితమైంది. 
అదే పర్యటనలో తోను ఒక సాధువును కూడా చూడడం జరిగింది. ఆ సాధువు ఎంతో 
గంభీరంగా, ఎలాంటి చీకూ చింతా లేకుండా, ప్రశాంతంగా వున్నట్టు తనకు అనిపించింది. 
ఆ స్పూర్తి తనకు సత్యాన్వేషణకు తగిన మార్గాన్ని చూపించినట్లయింది. = 
రోహిణీ నది జలాల వివాదం తన ఆలోచనా పరిధిని మరింత విసృత పరిచింది. 
మనిషిలోని స్వార్ద చింతనకూ, ఆవేశ కావేషాలకు రోహిణీ నదీ జలాల వివాదం తనకు ఒక 
తార్కాణంగా తోచింది. ఫలితంగా తానూ సర్వాన్ని త్యజించి, (శ్రమణ జీవితాన్ని ఎన్నుకొని, 
మానవ జీవితానికి ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు దేశాటనం చేయవలసి రావడం 
జరిగింది. 
. వైశాలి, రాజగృహ, ఉరువేళారణ్యాన్నీ పర్యటిస్తూ, ఎన్నో ఆశ్రమాల్ని, మునుల్ని, 
సాధువుల్ని, తత్వవేత్తల్ని కలుసుకొంటూనే వున్నాడు.. కానీ తనలో పొటమరించిన ప్రశ్నలకి 
తగు సమాధానం లభ్యం కాలేదు. తాను తెలుసుకున్న న; సిద్దాంతాలేవి తనను తప్త 
పరచలేక పోయాయి. వం 

_ యీ అన్వేషణా క్రమంలో తాను ధ్యాన, యోగ మార్గాల్ని కొంతమేరకు అభ్యసించడం 
జరిగింది. యిక కొంతకాలం ఏకాంతంగా ధ్యానంలో గడపాలని, తద్వారా సత్యాన్ని 
తెలుసుకోవాలనే నిర్ణయానికి సిద్దార్థ గౌతముడు వచ్చాడు. 

ఉరువేళ అరణ్యం - శింశుపా వృక్షరాజములు - - ఒంపులు తిరుగుతూ (ప్రవహించే 

నిరంజనానది - - ఫల, పుష్ప వనాలు - - ప్రశాంతమైన చోటు సిద్దార్టుడు ఉరువేలలో ఒక 
ఒకక్‌ వ మ వ ఆప ద్‌ చడ త “నుండి అయిదుగురు 


ఆ(శ్రమవాసులు సిద్దార్థ గౌతముని కాంతివంతమైన ముఖవర్భస్సుకు అబ్బురపడి, ఆయన 
వద్దకు వచ్చి, వినమ్రతతో నమస్కరించారు. 

“భగవాన్‌! మేము తమ వద్ద దార్శనిక సూత్రాలను, ఆధ్యాత్మిక రహస్యాలను 
తెలుసుకుకేందుకు వచ్చినాము. మమ్మల్ని తమ శిష్యులుగా పరిగణించి, ఆశీర్వదించ 
 గోరుతున్నాము" అని అడిగారు. 

సిద్దార్థ గౌతముడు వారివైపు ప్రసన్న వదనంతో చూస్తూ “గుణశీలులారా! 
నత్యాన్వేషణలో నేనూ మీదారిలోనే వున్నాను. కొంతకాలం ధ్యాన యోగంలో 
గడపాలనుకుంటున్నాను. తద్వారా బ్రహ్మజ్ఞానం, జీవిత రహస్యాలు తెలుసుకొనే అవకాశం 
వుంది” అన్నాడు. 

సిద్దార్థ గౌతముడు ధ్యానంలో వున్నప్పుడు, అయిదుగురు శిష్యులూ ఆయన 
సక్తకోపీరారాలు చేస్తూ వుండేవారు. 'చాలా కాలం సిద్దార్థ గౌతముడు ధ్యానంలో కఠోర 
తపస్సు చేయగా, ఆయన దేహం శుష్కించి పోయింది. శిష్యులు ఆయనను భక్తి శ్రద్దలతో 
కొలుస్తూ తమ గురువు గొప్ప జ్ఞా జ్ఞాని కాగలడని తలిచారు. 

కొన్నాళ్లకు కఠోర = వల్ల శక్తి నంతా కోల్పోయి, సిద్దార్థ గౌతముడు, లేచి. 
నడవడానికే అశక్తుడైనాడు, అచేతునుడైనాడు. 

ఆ సమయంలో ఉరువేళలో నివసించే సేనాని అనే గృహస్తు కుమార్తె సుజాత 
అనునామె, సమీపంలోని క్షేత్రంలో భూమి పనులు చేస్తున్న భర్తకు ఆహారం తీసుకొని 
వెళుతూ, అచేతనంగా పడివున్న సిద్దార్ధ గౌతముని వద్దకు ఏతెంచి “స్వామి” అని పిలిచింది. 
ప్రతిదినము అక్కడ ధ్యానంలో వుండే సిద్దారుని, ఆమె భక్తిభావంతో చూస్తూ ఉండేది. 
ఈరోజు అచేతనంగా వున్న సిద్దార్దుని సభ ఆమె విచలితురాలైంది. 

సుజాత పిలుపుకు సిద్దార్డుడు కళ్లు తెరిచి చూసాడు. సుజాత తన పాత్రలో వున్న 
పాలు, పాయసాన్ని సిద్దార్దునికి | “ఆరగించండి, స్వామీ” అని అన్నది. సిద్ధార్థుడు 
పాలనూ, పాయసాన్ని ఆరగించాడు. అప్పుడు కోల్పోయిన శక్తిని సిద్ధార్ధుడు పుంజుకున్నాడు. 
ఆయన కళ్లు తేజోవంతము లయ్యాయి. 

చాలా కాలం నుంచి ధ్యాన నిష్టుడై వున్న సిద్దారుడు తపోనీయమాన్ని వదిలి, ఎవరో 


గృహిణి తెచ్చిన పాయసాన్ని భుజించటం, ప. శిష్యులకూ నచ్చలేదు. సిద్దార్తుడు 
దివ్యశక్తుల్ని కోల్పోయాడని భావించి, ఆయనపై విశ్వాసాన్ని కోల్పోయి, ఆయన్ను విడిచి 
వెళ్లిపోయారు... = 

| కఠోర తప పస్సు వల్ల శదీరం లే వల్ల ఎలాంటి బ్రహ ్యజ్ఞానం అలవడదని 
సిద్దా రుడు గమనించాడు. 


బుద్ధత్వం 

సిద్ధార్దుడు తీవ్రమైన ఆల్‌ చనల్నుంచి తేరుకొని, నిరంజనా నదిలో స్నానమాచరించి, 
చది గయకు సమీపంలోని ఒక ఉద్యానవనంలో అశ్వత్తవృక్షం (క్రింద కూర్చుని, తనకు సత్యం 
బోధ పడిందాకా యిక్కడినుంచి కదలకూడదని నిశ్చయించకున్నాడు. గాఢమైన ఆయన 
ద్యానం కొనసాగుతూనే వుంది. ఏకాంతంగా సాగిన ఆలోచనల్లో సిద్దార్థ గౌతముడు, 
ఇప్పటిదాకా అనేక మంది తాత్వికులు (ప్రవచించిన సిద్దాంత మార్గాలను అవలోకనం 
చేసుకున్నాడు. 

అప్పట్లొ సమాజంలో మూఢ విశ్వాసాలు పెచ్చరిల్లి కొనసాగుతూ వుండేవి. 
యజ్ఞయాగాదులు ఆ(శ్రమాల్గో బుషుల చేత నిర్వహింపబడేవి. యజ్ఞాల వల్లనే వర్గాలు 
కురుస్తాయని బుషులు రాజులకు నమ్మబలుకుతూ వుండేవారు. యజ్ఞాలవల్ల దేవతలు 
సంతోషిస్తారనీ చెప్పేవారు. యజ్ఞ నిర్వహణలో జంతుబలులు జడ: ప వుండేవి. 
మూఢాచారాలు ప్రభలంగా వుండేవి. జనన, మరణ సమయాల్లో కర్మకాండలు నిర్వహింప 
బడేవి. ఏనాడో చనిపోయిన పితృదేవతలకు శాంతులు జరిపించబడేవి. తపస్సు వల్ల 
దివ్యశక్తులు సంప్రాప్త మవుతాయనీ, బుషులు (ప్రచారం చేస్తూ వుండేవారు. ఆనాడు 
నమ్మకంలో వుండి, జనజీవనంలో ఆచరణలో వున్న హైందవంలో ఎందరో దేవుళ్ళు 
పూజింపబడుతూ వుండేవారు. ఒక్కో దేవుడికి ఒక్కో కథ, ఐతిహ్యం, మహోత్సం అంట గట్టబడి, 
అందుకు సంబంధించిన పూజాదికాలు, ఆచారాలు కొనసాగేవి. శైవం, వైష్ణవం, శాక్తేయం, 
కాపాలికం, సూర్యారాధన ప్రజల మతవిశ్వాసాలుగా వుండేవి. హైందవంలోని ( యీ pes 
మధ్య సమన్వయం వుండేది కాదు. 

అంతేకాదు, సమాజంలో పౌరోహిత వర్గం పెత్తనం అధికంగా వుండేది. వర్ల ర్ల వ్యవస్త 

అమల్లో వుండేది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్గాలు పేరిట ప్రజలు విభజింపబడి, 
హెచ్చుతగ్గులు కొనసాగుతూ కొందరు ఎక్కువ, మరికొందరు తక్కువ భావంతో 
చూడబడేవారు. అదీగాక నాలుగ్గు వర్ణాలతో పాటు, ఎన్నో కులాల పేరిట ప్రజల్లో తమతమ 
భేదాలు చూపబడుతూ వుండేవి. (బ్రాహ్మణ, క్షత్రియ వర్గాలు సమాజం మిద పెత్తనం 
చేసేవారు. మిగిలిన కులాలు muna చూడబడేవి. అస్పృశ్యులు, ఛండాలురు, కానినులు 
అంటూ మరికొన్ని తరగతుల (ప్రజలు హీనాతిహీనంగా చూడబడేవారు. ఇదంతా భగవంతుని 
సృష్టి క్రింద పౌరోహితవర్గం ప్రచారం చేస్తూ వుండేది. రాజులు వీరికి అనగా పౌరోహిత వర్గానికి 
అండగా వుండటమే గాక, రుషులు, మునులు, బ్రాహ్మణ వర్గాలు చెప్పిన వాటినే అనుసరిస్తూ 
వుండేవారు. ఇదీ ఆనాటి సామాజికస్టితి. 

అనేక దేవుళ్ళు, ఎందరో దేవతలు న వుండేవారు. రకరకాల దేవతల 
గ టన 2౫ ఎంతో as వ రలలం కం కూడా కనిపిస్తోంది. 


జ్ఞానోదయం 

_ ఆరోజు వైశాఖ పౌర్ణమి. పున్నమి చంద్రుడు నిర్మలమైన ఆకాశంలో దేదీప్యమానంగా 
వెలుగుతున్నాడు. పరిసర వాతావరణమంతా నిళ్ళబ్దంతో, గంభిరత్వాన్ని సంతరించుకొని 
వుంది. మబ్బు తునకులు మాయమై, స్వచ్చమైన కాంతితో మెరిసిపోతున్న చంద్రుడిలా, 
సిద్దార్థ గౌతముని మనస్సు అనిర్వచనీయమైన ఆనందంతో తళక్కుమన్నది. 
సిద్ధార్ధ గౌతముడు సమాజంలో పాతుకుపోయిన మూఢ విశ్వాసాలు, ఆచారాలు, 
వర్లవ్యవస్థలోని అసమానతలు, (ప్రజల మధ్య ఏర్పడివున్న ఎగుడుదిగుడులూ, ఉచ్చ నీచ 
వ్యత్యాసాలూ ఆయన మస్తిష్కాన్ని ఆలోచింప జేసాయి. యజ్ఞయాగాల వల్ల వర్గాలు 
కురవడం, దేవతలు తృప్తి పడడం, యిందుకు నోరులేని అమాయక మూగ ప్రాణుల్ని బలి 

యివ్వడాన్ని సిద్దార్థ గౌతముని మనస్సు అంగీకరించ లేకపోయింది. 


మనిషిలోని త్రయీగుణమైన సత్వ, రజో, తమో గుణాల స్వభావాలు, వాటి 
ప్రభావం మనిషి మస్తిష్కం మీద ఎలా పనిచేసేదీ సిద్దార్థ గౌతముడు తర్కింపచేసాడు. 
క వైరుధ్యాలు సిద్దార్థ గౌతముని ఆలోచింపదేసాయి. 


తాను ధ్యాన, సమాధి స్థితిలో చాలాకాలం గడిపాడు. కానీ ధ్యానం, తపస్సు వల్ల 
ఎట్టి ప్రయోజనం చేకూరలేదని, ఆయన స్వీయానుభవం వల్ల తెలుసుకున్నాడు. 


సిద్ధార్దుడు గయ నగరపు పొలిమేరల్లో, రావి చెట్టు క్రింద ఒంటరిగా, 49 రోజులు 
తీవ్రమైన ధ్యానంలో గడిపారు. గతం, వర్తమానం ఆయన మనోవేదిక మీద ప్రతిఫలించాయి. 
తన విద్యాభ్యాసపు రోజుల్లో గురువుల, పండితులు నేర్చిన విద్యల్ని గ గుర్తుకు తెచ్చుకున్నాడు. 


అలారకలామ ఆశ్రమంలో, ఉద్రకదామ పుత్రుడి వద్దా, భృగు ఆశ్రమంలో వ దీన్న 'ఆర్వాచీన 


విద్యల. నెల్లా. అవగతం చేసుకొన్న సిద్దార్దునికి వర్తమాన సమాజంలోని వైరుధ్యాలతో 
పోల్చుకుంటే, వాటి మధ్య పొంతన. కనిపి ుంచడం లేదు. స్వర్గ నరకాలు, పాపం, పుణ్యం, 
పునర్జన్మ, ఆత్మ. తదితర. విషయాలు మనిషి జీవితంలోని ఘటనా ఫుటనలతో | 
— వీలు కుదరడం లేదు... 


వేదాలు, ఉపనిషత్తులు, షట్నాస్తాలూ, స రామాయణ, భారతేతిహాసాలూ, 
పురాణాలు, ఇతిహాస కావ్యాలన్నింటినీ ఆమూలా(గ్రంగా పఠించి, తర్కించి, సిద్దార్జుడు, వాటి 
సారాంశాన్ని, వాస్తవిక దృష్టితో అర్దం చేసుకున్నాడు. (ప్రతిరోజూ ధ్యానంలో వున్నపుడు, 
ఆయన మస్తిష్కం యీ అంశాల మీదే కేంద్రీకరించి, కర చేయసాగాడు. 


ఆరోజు వైశాఖ పౌర్ణమి! 
వుచ్చ పువ్వుల్లాంటి తెల్లని వెన్నెల అంతటా. పరచుకొని, ఆహ్హాదోొన్ని 
కలిగిసోంది. ఆరోజు సిద్దార్టుని మనస్సు నిర్మలంగా వుంది. మానవేతిహాసంలో చిరస్తాయిగా 
వెలుగొందనున్న నూతన తాత్విక మార్గం సిద్దార్దుని మస్కిష్కంలో తళుక్కుమన్నది. ఆయన 
మనస్సు తేలికపడింది. దుఃఖదాయకమైన మానవ జీవితానికి పరిష్కార మార్గంగా నవ్య 
తాత్విక సిద్దాంతం ఆయన మనోవేదిక మీద సాక్షాత్కరించింది. సిద్దారుని మేధోమధనం 
ఫలించింది. ఆ 
_ సూర్యోదయమైంది. 
సిద్దార్భుడు బుద్దత్యాన్ని పొంది, యీ చరాచర జగత్తులో నివసించే ప్రాణికోటికి 
ప్రజలందరికీ | ప్రయోజనం చేకూర్చే, పరిపూర్ణమైన దివ్యజ్ఞానాన్ని గౌతముడు. 
బుద్దిని జయించాడు. బుద్దుడైనాడు. 
నేటి బీహార్‌లోని“గయ' నగర పరిసర ప్రాంతంలో, ; బుద్దుడు వే. చేసి, తీవ 
ధ్యానమార్గంలో, మేధోమధనంతో, సునిశిత పరిశీలనతో, మానవ "కోటికి ఒక నూతన 
మార్గాన్ని కనుగొన్నస్తలమే, నేడు బుద్ద గయగా పిలవబడుతూ అంతర్జాతీయ స 
ఆరావి చెట్టు 'బోధివృక్షం' అయింది. 
... బుద్దత్వం పొందిన తదుపరి బుద్దుని మనస్సు తేలికపడింది. (ప్రశాంతమైన 
వదనం, గంభీరము(ద్ర, అ సునిశితమైన పరిశీలనా వైశిష్ట్యం, బుద్దుని సహజ 


ware GT గుణాలుగా సంతరించుకున్నాయి... 
క. జా రై ల నాకా ఫై 3 “1 Ar TF లల WR 
e క్ష a SE : క్‌ a ఎ... _ రావిచెట్టు (క్రింద నలభై 
Tb: iy - కి ళు - లా యా ్‌ సశ న న్‌ (AI Ks 
తొమ్మిది రోజులుగా సాగించిన తన. 


_ ధ్యాన వేదికమీద బుద్దుడు. 
నిర్మలానందంతో, పచార్లు చేస్తూ | 
“తన నూతన సిద్దాంతాన్ని ప్రజలు 
అర్దం చేసుకుంటారా? ఆచరిస్తారా? 

ఏవిధంగా తన (ప్రవచనాల్ని (ప్రజల్లో 
| (ప్రవేశ పెట్టాలి?” అంటూ సుదీర్హంగా 

ఆలోచింపసాగాడు. 


తన 29వ ఏట యిల్లు నిడిచి వచ్చాడు. ఆరేళ్లు తిరిగాడు. నేటికి తన ప్రశ్నల 
సమాధానం దొరికింది. దీనికి తను మరింత పదును పెట్టాడు. కల్లోల భరితమైన సమాజానికి 
ఆవేశకావేశాలతో, ఈర్యాసూయ లతో కొట్టుమిట్టాడే యీ మానవాళికి పరిష్కారమార్గంగా 
_ నూతన సిద్దాంతాన్ని బుద్దుడు రూపకల్పన చేసాడు. 

బుద్దుడు అక్కడి నుంచి తన ప్రయాణాన్ని ముందుకు సాగించాడు. అప్పట్లో 
పాండిత్యానికి, విద్యకూ, సకల కళాశాస్త్రాలకు కాశీ పట్టణం కేంద్రబిందువుగా వుండేది. 
బుద్దుడు కాశీ పట్టణ పొలిమేరల్లోకి అడుగు పెట్టాడు. ఒక చోట తనను విడిచి వెళ్లిన 
అయిదుగురు శిష్యులు ఆయనకు తటస్టపడ్డారు. దూరాన్నుంచి బుద్దుడ్ని చూసి “అడుగో! 
మన తొలిగురువు యిటే వస్తున్నాడు” అంటూ ఆసక్తితో తిలకించసాగారు. 


బుద్దుడు దగ్గరకు వచ్చే కొలదీ ఆయన గంభీర వదనంపై చిరునవ్వు, ప్రశాంతత, 
ఆయన నేత్రాల్లో కొత్త వెలుగును చూడసాగారు. అప్రయత్నంగా అయిదుగురు శిష్యులు 
చేతులు జోడించి, ఆయన ముందు వినమ్రంగా నిలబడ్డారు. 

బుద్దుడు వారివైపు (ప్రసన్న వదనంతో చూస్తూ “మిరు నాకు (ప్రియమైన శిష్యులు, 
మీరు నన్ను విడిచి వెళ్లిన తరువాత, నేను కనుగొన్న నూతన సత్యాన్ని మీకే ప్రథమంగా 
బోధిస్తాను” అని అనగానే అయిదుగురు శిష్యులూ ఆయన్ను అనుసరించారు. 


ఆ పరిసర ప్రాంతంలోని ఒక (ప్రశాంతమైన ప్రదేశాన్ని బుద్దుడు గమనించి, అక్కడ 
తన అయిదుగురు శిష్యులతో విడిది చేసాడు. 
ప్రథమ ధర్మచక్ర ప్రవర్తనము క 

అయిదుగురు శిష్యులు బుద్దని అనుసరిం చారు. లట 
మహానామ, అస్పాజీ అనే పేర్లతో పిలువబడే" అయిదుగురు శిష్యులూ వలివేషి 
బుద్దుడు పద్మాసనం చేసుకొని: వారికి అభిముఖంగా ' తను. “కనుగొన్న న నూతన సిద్దాంత 
దృ్పరాన్ని వివరించ సాగాడు. 


ప్రథమ ధర్మచక్ర ప్రవర్తనం 
అది మృగదావనం ! అమాయకమైన చూపులతో, చెంగు చెంగునా దుముకుతున్న లేళ్ల 
గుంపులు ఆ వనంలో సంచరిస్తున్నాయి. అందమైన పూల చెట్టు, రక రకాల వృక్షములతో 
మృగదావనం శోభిల్లుతూ వుంది. 
పచ్చని గరిక. 
బుద్దుడు ఆసీనుడైనాడు. చుట్టూ అయిదుగురు క ఆయన ముందు 
పరివేస్టితులైనారు. 
“ప్రయమైన. ఇమ్యుబారా | [ వినండి ! అతి నమ్మకం పనికిరాదు. అనగా గుడ్డిగా దేన్నీ 
as ANE సాక ' అనుసరించరాదు. అకు అదే 
క్‌ సందర్భంలో అసలు నమ్మకమే 
లేకపోవడం మంచిది కాదు. అందు. 
వల్ల మధ్యే మార్గాన్ని అనుసరించాలి' 
అంటూ బుద్దుడు తన తాలి 
(వ్రవచనాన్ని ప్రారంభించాడు. “యో 
ప్రపంచంలో దైవం పట్ట, (ప్రకృతి 
పట్ల, సమాజం పట్ట, వ్యక్తి జీవన 
విధానాల్లో అనేక నమ్మకాలు (ప్రబలి 
వున్నాయి. (ప్రచారం చేయ 
14... | బడుతున్నాయి. మనిషి బీవితంలో 
ne వుంది. అందుల కరణం wa దుఃఖాన్ని నిరోధించవచ్చును._ అందుకు దు:ఖ 
నివారణకు మార్గం వున్నది. ఈ నాలుగు ఆర్య సత్యాలుగా పరిగణించాలి” అన్నాడు 
బుద్దుడు. 


రజన స్‌ 


| 
| 


1. దు:ఖం 

.2. దు:ఖానికి గల కొరణం 

3. దు:ఖ నిరోధం 

4. దు:ఖ నిరోధ మార్గం ః యిదే అష్టాంగ మార్గం 
జీవితంలో మనిషి ఎదుర్కొనే (ప్రతి సమస్యనీ దుః ఖం పేరిట బుద్దుడు వర్ణించాడు. [ 
ఘటనలన్నీ వాటి వాటి కారణాల వల్లనే ఉత్పన్నమౌతాయి. ఆ స బుద్దుడు ఏ చెప్పాడు. 
వాటి నిరోధ హార ea 


ష్‌ లారా ! మనం తి' ని వదిలి పెటాలి. జేవిత్రాని పూర్తిగా కామం, సుఖం, 
భిక్షువు ట య 
వై! భాగ్యాల్లోనే గడపరాదు. అయితే యిదే సందర్భంలో సర్యాన్న వదిలి, సమాజానికి 
౧ 


మార్గాలనూ తిరస్కరించాలి. నేను మధ్యమ మార్గాన్ని కనిపెట్టాను. ఈ మార్గం మనకు 
జ్ఞానాన్ని కలిగిస్తుంది. శాంతిని యిస్తుంది. యిది మధ్యము మార్గం. దిన్ని ఆచరించటానికి 


a 


'అష్టాంగ మార్గం' వున్నది. 
“ఇప్పుడు మీకు ఆర్య సత్యాల్ని వివరిస్తాను. 
దుఃఖం. దీన్ని గురించి వినండి, జన్మ దుఃఖం వృద్దాప్యం దుఃఖం మరణం దుఃఖం, 
శోకం. జీవితంలో అనుకున్నది లభ్యంకాకపోవడం, ఆప్తులు విడిపోవడం, అనుకున్నదాన్ని 
పొందలేకపోవడం, యితరుల వల్ల, వారి సంపర్కం వల్ల వచ్చే కష్ట నష్టాలు - యివన్నీ దుఖాలే. 
మనిషి జీవితంలో సుఖం కంటే, దుఃఖమే ఎక్కువగా వుంటుంది. తాను సుఖం, భోగం, 
ఆనందం అని (భ్రమించే విషయాలు కూడా తుదకు దుఃఖాన్నే మిగుల్చుతాయి. కనుక 
యిందుకు (ప్రతి ఒక్కరూ అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. : 
1. సమ్యక్‌ దృష్టి వ 
2. సమ్యక్‌ వాంఛ నట 
3. సమ్యక్‌ వాక్కు 
4. సమ్యక్‌ వర్తన 
5. సమ్యక్‌ జీవనం . 
6. 
7. 
8. 


సమ్యక్‌ ప్రయత్నం 

నమ్యక్‌ ఆలోచన 

నమక ధ్యానం... ప క 

ఇదే ధర శ పథం. ఇది మానవ కోటి అనుసరించాల్సిన మార్గం. 

1. సమ్యక్‌ దృష్టి * ఎలాంటి కాముకత్వంతోనూ, వికారంతోనూ, స్వార్ధంతోనూ చూడరాదు. 
ఒక వ్యక్తిని లేదా వస్తువును చూడడం అనేది సరియైన భావంతో చూడాలి. 
2. సమ్యక్‌ వాంఛ * ఎలాంటి దుర్చుద్దితో కూడిన కోరిక వుండరాదు. ఎలాంటి దుష్ట భావన 
లేని కోరికతో వుండాలి. ఆత్యాశ, దురాశతో కూడిన కోర్కెలు కోరుకోకూడదు. 
3. సమ్యక్‌ వాక్కు కి మంచి మాట పలకాలి. ఇతరులను నొప్పించే ఐధంగా మాట్లాడరాదు. 
మభ్యపరిచే మాటలు పలుకరాదు. 


4. సమ్యక్‌ వర్తనం ః మంచి (ప్రవర్తన కలిగి వుండాలి.. ఇతరులకు కష్ట నష్టాలు కలిగే విధంగా 


ప్రవర్తన వుండరాదు. 

5. సమ్యక్‌ జీవనం : ఉత్తమమైన జీవనం గడపాలి. అక్రమమైన, అన్యాయమైన జీవనం 
గడపరాదు. 
6. సమ్యక్‌ ప్రయత్నం ః ఏ ప్రయత్నమైనా ఇతరులకు బాధ కలిగించరాదు. సదుద్దేశంతో 
కూడిన ప్రయత్నమే చేయాలి. కుత్సితం, కుట్రలతో కూడుకొని వుండకూడదు. 
7. సమ్యక్‌ ఆలోచన ౩ సరియైన ఆలోచన కలిగి వుండాలి. తోటి వారికి నష్టం, బాధ కలిగే 
ఆలోచనలు చేయర్తాదు. 
8. సమ్యక్‌ ధ్యానం £ మంచి ఫలితాన్ని ఆశించాలి. ఏకాగ్రత, అంకిత భావం, సేవా. 
దృక్పథంతో కూడిన ధ్యానం కలిగి వుండాలి. . 

బుద్దుడు బోధించిన ఎనిమిది అంశాలు మానవ జీవితానికి సరియై మార్గాలు. అందుకే 

బుద్దుడు “మార్గదాత” అయ్యాడు. ఈ ధర్మపథాన్ని ప్రతి ఒక్కరూ ఆచరిస్తై దుఃఖం నుండి 
విముక్తి పొందగలరని బుద్దుడు ఉపదేశించాడు. 

బుద్దుని బోధనలు చాలా సరళమైనవి. సుబోధకములైనవి. ఆయన తన  బోధనల్ని 
అప్పటి ప్రజల వాడుక భాషయైన పాళీ భాషలో చెప్పాడు. సామాన్యులకు - ఈ బోధన 
అవసరం అని బుద్దుని భావన, = 5 

బుద్దుడు యిలా బోధించాడు. 

“అహింసతో కూడిన జీవనం ప్రతి మనిషికీ అవసరం. ఎలాంటి జీవహింస న్‌. 
తెలిసి వుండి ఎవ్వరికీ బాధ కల్గించరాదు. ఇతరుల్ని బాధపెట్టకుండా, కష్టపెట్టకుండా 
వుండడం అహింసతో జీవించినట్లు కాగలదు. మాటల ద్యారా, చేతల ద్యారా యితరుల్ని 
కష్టపెట్టడం కూడా హింసే. అవుతుంది. కనుక ఆ విధంగా చేయకుండా సరళమైన, 
అహింసతో జీవించడం అవుతుంది. (ప్రతి ఒక్కరూ అహింసాపథంలో జీవనాన్ని గడపాలి. 

ప్రతి ఒక్కరికీ ఆత్మ సంయమనం అవసరం. అనగా తన మనస్సును అదుపులో 
పెట్టుకోవడం. మనస్సును అదుపులో వుంచుకోలేకపోతే, మంచితనంగా జీవించడం సాధ్యం 
కాదు. కనుక ఆత్మ సంయమనం అవసరం. 

_'జీవకారుణ్యం' అత్యుత్తమ ధర శ్రంగా బుద్దుడు భావించాడు. ఆయన బాల్యంలోనే, 

యపడిన పక్షిని కాపాడిన కారుణ్యమూర్తి, ప్రేమ అన్నిటినీ జయిస్తుంది. హింసను 
టా ఎదుర్కోవాలి. ద్వేషాన్ని (ప్రేమతో ఎదుర్కోవాలి. 

“డు పనులు చేయకుండా వుండడం, మంచి పనులు చేయడం చిత్తప్రవృత్తల్ని 
అదుపులో వ ఇదే బుద్దుడి ఉపదేశాల సారాంశం. 


నమ్మవద్దని కూడా బుద్దుడు (ప్రవచించాడు. (ప్రత్యక్ష ప్రమాణం అవసరం. ఎవరొ గొప్పవాళ్ళు 
చెప్పారని నమ్మరాదు. వారు చెప్పిన విషయం వాస్తవమైనదా, కాదా అనే విచక్షణను చేసి, 
వాస్తవానికి నిలబడితేనే నమ్మాలి అనికూడా ఆయన చెప్పాడు. 

మృగదావనంలో ప్రథమ ధర్మచ(క్ర ప్రవర్తనం యిలా సాగింది. అందరికీ అర్ధమయ్యే 
విధంగా, తన అయిదుగురు శిష్యులకూ బుద్దుడు ధర్మపథాన్ని గురించి బోధించాడు. 


కంటికి కనిపించే ఈ (ప్రకృతి మాత్రమే వాస్తవమని, దృష్టికి అగోచరమైనదాన్ని దేన్నీ 


సారనాధ్‌లో బుద్దుని బోధనల్ని విని, అయిదుగురు శిష్యులూ ఆయనకు అనుయాయు 
లయ్యారు. అయిదుగురూ తుదకంటూ బుశ్టని అనుసరించే వున్నారు. 


“సంఘ స్థాపన” 


ప్రపంచంలోనే తొలిసారిగా బుద్దుడు “పరివ్రాజక సంఘాన్ని” స్థాపించాడు. ఒక 
ధర్మానికి వేదిక స్వరూపాన్ని, ఉద్యమ స్వరూపాన్ని తెచ్చింది బుద్దుడే. 
అంతేకాదు 'సంఘం' అనేది తాము నివసించే సమాజమే. సమాజంలో మార్పులు 


రావాలి. సామాజిక మార్పు జరిగితేనే, అందులో నివసించే వ్యక్తి జీవితం వికసించడానికి 
అవకాశం ఏర్పడుతుంది. 


_ కనుక తమ ప్రయత్నానికి ఆలంబనగా జరిగే కృషికి తగిన శపీకకు! బుద్దుడు 'సంఘం' 
అని పేరు పెట్టాడు. అంతేకాదు తాను రూపొందించిన (త్రిశరణలో “సంఘం శరణం 
ss అని మూడవ శరణంగా చెప్పడం కూడా యిందుకే. 

సమాజం మనిషి కోసం 
మనిషి సమాజం కోసం” - యీవిధంగా సమాజానికి మనిషి షె బాధ్యుడైతేనే ఉత్తమ 
సమాజం, సమ సమాజం ఏర్పడుతుంది. అందుకే బుద్దుడు న! సంఘం శరణం 
ise అని చెప్పమన్నాడు. 3 
గ సాంఘిక ఉద్యమకారుడైన బుద్దుడు సుదీర్హ ఆలోచనా క్రమంలో ' “సంఘం” 
యొక్క ప్రాధాన్యతకు ఉద్యమ స్వరూపాన్ని కల్పించాడు. 


ఇది బుద్దునిలోని దార్థినికతకూ, ఆచార్యత్వానికీ గొప్ప ఉదాహరణ. అందుకే 
బుద్దుడు సిద్దాంతక "రుడూ, తాత్విక చింతనాపరుడే కాదు. సామాజిక శిల్పకారుడు కూడా. 


బౌద్ద సంఘం అనతికాలంలోనే బలోపేతంగా రూపుదిద్దుకొంది. ఎందరో శిష్యులు 
సంఘంలో చేరారు. 


బౌద్ధ సంఘం స్థాపన 
బుద్దుడు తన అయిదుగురు. శిష్యులతొ : ఇక్షు సంఘాన్ని న్వాపించినాడు. ఈ భిక్షు 
సంఘమే కాలక్రమంలో బౌద్ద సంఘంగా విస్తృతం చెందింది. 
తరువాత కొద్దికాలానికి బుద్దుడు, శిష్య సమేతంగా మగధ దేశపు రాజధాని “రాజ 
గృహం” వెళ్ళాడు. అక్కడ బింబిసార చక్రవర్తి యజ్ఞం తలపెట్టి ఆ ప్రయత్నంలో వున్నాడు. 
చక్రవర్తి ప్రద శనువళం; పరిసర పల్రైెల నుంచి, యజ్ఞవేదిక యందు బలి యిచ్చుట కొరకు 
వందలాదిగా మేకలను తోలుకొని పోవుచున్నారు. 
బుద్దుడు బింబిసార చక్రవర్తి నిర్వహిస్తున్న యజ్ఞాన్ని గురించి విన్నాడు. బుద్దుడు 
నడవలేని ఒక కుంటి మేకను ఎత్తుకొని, యజ్ఞ స్తలికి చేరుకున్నాడు. రుత్విక్కులు వేద 
పాఠాల్ని వల్లెవేస్తున్నారు. హోతలు, ఆహుతులు, భక్తులతో యజ్ఞశాల కక్రిక్కిరిసి వుంది. 
బుద్దుడు ఏతెంచిన వార్త విని, బింబిసారుడు ఎదురేగి నమస్కరించి, యజ్ఞవాటిక 
వద్దకు ఆయన్ను సపరివార సమేతంగా ఆవ్యానించాడు. బుద్దుని రాకతో రుత్విక్కులు, 
బ్రాహ్మణ పండితులు అవాక్కయ్యారు. 
“యజ్ఞాన్ని ఆపండి” 
బుద్దుని గంభీర వాక్కు యజ్ఞ వాటికలో (ప్రతిధ్వనించింది. బింబిసారుడు ఆశ్చర్యంతో 
బుద్దుని వెపు చూస్తూ ఫుఠదినయాడు 
"అమాయకమైన యీ మూగ ప్రాణుల్ని ప్రతి రప్పించారు ?” అని 
రుత్విక్కులను బుద్దుడు (ప్రశ్నించాడు. 
_ “ఇవి యజ్ఞ పశువులు. యజ్ఞం సందర్భంగా వీటిని బలి యివ్వడం సాంప్రదాయం” 
“నోరు లేని ఈ మూగ జంతువుల్ని బలి యివ్వడం దెనికి 1” 
“యజ్ఞ ఫలం కొరకు” 
_ “జంతు బలి లేకుండా యజ్ఞ ఫలం సిద్దించదా ?” 
“యజ్ఞం కొరకు బలి అయిన యీ జం తతత స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. క 
“అప్పుడు మీరే యజ్ఞ పశువులు కావచ్చుగా? మీకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది గదా! 
అన్నాడు బుద్దుడు. 
యజ్ఞశాలలో కలకాలం చెలరేగింది. కక బ్రాహ్మణ పండితులు ఒకరి 
మొహాలొకరు చూసుకున్నారు. 
బింబిసార చక్రవర్తికి బుద్దుని వాదన నచ్చింది. బుద్దుని ప్రశ్నలకు పత్విక్కులు 
సమాధానాలు షప బింబిసారుడు woes న. 


యజ్ఞాన్ని నిలిపివేయవలసిందిగా బింబిసార చక్రవర్తి కలా, రుత్పికుర్ని Rs, 
ఆరకంగా కానుకలుతో సత్కరించి పంపించాడు. 
| బుద న్‌ న్ని సాదరంగా 
బింబిసారుడు ఆహ్వానించాడు. 
_ రాజగృహ సమీపంలోని వేణు వనంలో 
' బుద్దుడు విడిది చేసాడు. 
| బుద్దుని న మీవంలో 
| కూర్చొని, బింబిసారుడు “గౌతమ 
వ. | నన్యాసాశ్రమెమే మి 
కీ, ధ్యేయమా ?” అని అడిగినాడు. 
బుద్దుడు చిరునవ్వు నవ్వి 
| “ఇవి నన్యాన ధర్మమే కదా, 
=! బింబిసారా !” అన్నాడు. 

“మీ MME నాకు సన్నిహిత, స్నేహ సంబంధాలు వున్నాయి. ఈ సంబంధాలు 
తరతరాలుగా వస్తున్నాయి. _ అందువలన మీతో కొన్ని విషయాల్ని ప్రస్తావించదలిచాను. 
రోహిణీ నదీ జలాల వివాదంలో కోలీయులతో యుద్దం ప్రకటించాలని శాక్య సభ తీర్మానాన్ని = 
వ్యతిరేకించినందువల్ల, నీవు శాక్య దేశాన్ని విడిచివచ్చావని నేను విన్నాను. తదుపరి ని బిజ్ఞాస, 
సత్యాన్వేషణ వైపు మళ్లి, పరివ్యాజకత్యాన్ని స్వీకరించేదాకా. వచ్చిందనుకుంటాను. కానీ: 
గౌతమా ! నివు దేశాన్ని విడిచివెళ్లిన సంఘటన మీ ఉభయ దేశాల్ని కలవరపర్చింది. ఉభయ 
దేశాలూ సంధి ద్వారా నదీ. జలాల వివాదాన్ని పరిష్కరించుకున్నాయి.. కనుక ని ఆభష్టమే 
యిక్కడ నెరవేరింది కదా !'ఇక నివు కపిలవస్తు వెళ్లి, / శాక్య సింహాసనాన్ని అధిష్టింఛవచ్చు 


గదా”. అని అడిగాడు బింబిసారుడు. he 
, “నాధ్యేయం సింహాసనం: అదెష్టేంచడం కా కాదు, ఏ, చక్రవర్తి 1 సన్యసించడమే నా కర్తవ్యంగా 


భావించాను. ఊహ తెలిసినప్పటి నుంచీ (ప్రాపంచిక విషయాలను సమూలంగా పరిశోధించడమే 
పనిగా పెట్టుకున్నాను. “సృష్ట స్టి సిత, లయకారకాలకు, ప్రకృతి ధర్మాలకూ మూల కారణాల్ని 
అన్వేషించడమే డ్యేయంగా స నా వ కొనసాగింది... ఇటీవల మరింత స్పష్టంగా అది 
వ 

“రోహిణీ నదీజలాల. వివాదం నా సన్యాసాశ్రమానికి (ప్రధాన కారణం కాదు. కాకపోతే 
ఈ వివాదంనా దీక్షకు తలుపుల్ని తెరిచింది. అప్పటిదాకా ఎదురుచూస్తున్న నేను యీ విశాల 


ప్రపంచంలోకి వచ్చాను. గత ఆరు సంవత్సరాలుగా సాగిన నా అ సరియైన మార్గం 
art Be aa గౌతముడు. 


క్షణంసేపు బింబిసారుడు సాలోచనగా వుండిపోయాడు. 

“ఇది నాకూ ఆనందదాయకమే గౌతమా ! మన క్షత్రియుల్లో నీవు విలక్షణమూర్తిగా, 
యీ ప్రపంచానికే నూతన మార్గాన్ని చూపిన మార్గ దాతగా నీవు రూపొందినందుకు నేను 
గర్విస్తున్నాను. మీరూ, మీ పరివారంతో ఎప్పుడైనా రాజగృహకు వేంచేసినా నేను 
ధన్యుడినవుతాను. ౨ బిడరి కొరకు రో వేణువనాన్ని మీకు సమర్పిస్తున్నాను. ఇక్కడ 
వున్నన్నాళ్లూ నా భిక్ష స్వీకరించి నన్ను ధన్యుని చేయండి” అన్నాడు బింబిసారుడు. 

“బౌద్ద భిక్షువుల పైన నీవు చూపిన గౌరవ, సాదరాభిమానాలకు నేను సంతోషిస్తున్నాను, 
చక్రవర్తి” అన్నాడు గౌతముడు. 

“మిరు నాకు బౌద్ద దీక్ష ప్రసాదించండి, భగవాన్‌” 

“అలాగే”, అంటూ బింబిసారునికి గౌతమబుద్దుడు బుద్ద దీక్షను బుచ్చి, బౌద్ద 

సంఘంలో సకన్‌. 

xX xX xX ట్‌, 

బుద్దుడు అనతికాలంలోనే బౌద్ద సంఘాన్ని తీర్చిదిద్దాడు. తన ప్రవచనాల్లో, మానవ 

జీవితానికి పంపరరతక అనేక అంశాల్ని న చిన్న చిన్న కథలతో జతచేసి 
శిష్యులకు చెపే ప్పవాడు. 

“ఓ భిక్షువులారా ! (ప్రతి వ్యక్తీ తన వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవాలి. ఇందుకు కొన్ని 
అడ్డంకులు వుంటాయి. వాటిల్లో ఒకటి అహంకారము. ఇది కేవలం అనుచితమైనది. 
నిప్రయోజనకరమైనది. తదుపరి భ్రాంతి, భ్రమ, విషయ లోలత్వము అవసరమైన 
దానికంటే ఎక్కువగా, అనగా అతిగా వ్యక్తిగత విషయాలు, కోర్కెలపై ప శాం 'పెంచుకొనడం 
వల్ల మనిషి వివేచనా శక్తిని కోల్పోతాడు. (క్రోధము, మూర్థత్వము, దొంగతనం, మోసం, 
ఈర్ష్య, ఆత్మస్తుతి, పరనింద, దురాలోచనము మనిషిని పతనం చేస్తాయి. కనుక మానవుడు 
వీటిని వదిలివేయాలి. అష్టాంగ మార్గాన్ని అనుసరించండి. వివేకం ది చెంది నానన 
వికసిస్తుంది. మనశ్శాంతి కలుగుతుంది. ఇ a 
_ “ఓ ిక్షువులారా! బుద్దత్వం పొందుటకు ప్రతి వ్యక్తి సంసార బంధనాలను త్యజించి, 
సన్యాసి కానక్కరలేదు. ప్రవృత్తిని. బట్టి, ఎలాంటి బంధనాలు లేని వ్యక్తి, తన జీవిత 
కాలమంతా తాత్విక జీవనం గడపదలచుకొన్న వ్యక్తి, సన్వసించి, బౌద్ద భిక్షువుగా పరివర్తనం 
చెందవచ్చును. సంసారిక జీవనం సర్వధా వాంఛనీయమైనదే. అవశ్యకం కూడా. ఇది (ప్రకృతి 
ధర్మం. పుట్టుక, బాల్యం, యౌవనం, వృద్దాప్యం, మరణం, సంతానోత్పత్తి, సర్వ జంతు 
లక్షణం. కనుక దానిని విడిచిపెట్లి ని తాత్విక జీవనంలోకి రానవసరం లేదు. కుటుంబ జీవనం 


గడుసుతూనే, సన్మార్షపూరితమైన బౌద్ద ధర్మాన్ని ఆచరింపవచ్చును. వీరిని ఉపాసకులుగా 
పేర్కొందాం. కనుక అభిమానులు, ఉసాసకులు, భిక్షువులూ అందరూ బౌద్ధాన్ని అనుసరించ 
వచ్చును” అంటూ బుద్దుడు (ప్రజలకు బౌద్ద ధర్మాన్న అనుసరించాల్సిన ఎధి, విధానాల్ని 
రూపొందించి, వలీ సాడు. 

“ఓ భిక్షువులారా! సర్వ మానవ (ప్రయోజనం కొరకు, సకల జనుల సమో శదము కొరకు, 
నిష్కల్మషమైన (ప్రేమ భావంతో, లోక కళ్యాణం కొరకు బయలుదేరండి. (ప్రపంచం 
విశాలమైనది. నేల నలుచెరగులా పర్యటించండి. మనసా, వాచా, కర్మణా, త్రికరణ శుద్దితో 
మెలగండి. పవిత్రమైన జీవితాన్ని గడపండి. సర్వజన. _ (శ్రేయస్సుకు పాటుపడండి” అంటూ 
బుద్దుడు తన సందేశాన్న వినిపించాడు. 

వర్తాకాలం నాలుగు నెలలు గడపడానికి బుద్దుడు తన శిష్యులతో క్‌ 
ఏతెంచినొడు. ఈ మధ్యలో చాలామంది సన్యాసుల్ని మునుల్ని కలుసుకొని, బుద్దుడు తన 
మాధ్యమిక మార్గాన్ని విశదీకరిస్తూ, వారిని బౌద్దులుగా తీర్చిదిద్దాడు. ఆ విధంగా మారిన తొలి 
శిష్యులలో ఒకడు అగ్ని ఆరాధకుడైన బ్రాహ్మణ పురోహితుడైన కాశ్యపుడు. ఈయనే అటు 
తర్వాత మహా కాశ్యపుడిగా ప్రసిద్దిచెంది బుద్దుని తదుపరి బౌద్ద సంసూనికి అధిపతి 
అయ్యాడు. కాశ్యపునితోపాటు ఆయన శిష్యులు అయిదు వందల మంది కూడా బౌద్ద 
సంఘంలో చేరారు. అనంతరం కాశ్యప్పుని సోదరుల్ల్‌ ఒకడు నదీ కొ మరొక 
సోదరుడు. గయా కాశ్యపుడు. 

ఒకనాడు బుద్దుడు గయ సమీపంలోని పర్వతంపై బుద్ద ద ధర్మాన్ని స్రవిస్తూ యిలా 
అన్నాడు. “పతి దానికీ ఒక కారణం వుంటుంది. - కార్యం, కారణంలోనే దాగి వుంటుంది. 
కౌర్యం పుట్టడంతో కారణం నశిస్తుంది. ఏది ప కాదు. ఘటనా పరంపరగా యీ 
జగత్తు నడుస్తున్నది. ప wea 

“జ భిక్లువులారా ! - బహుజనహితం కొరకు, టు కుట సుఖం కొరకు మీరు 
పాటుపడండి. పరోపకారమే పరమ ధర్మంగా భావించండి. అహింసా మార్గాన్ని విడనాడకండి. 

సంఘ శ్రేయస్సుకు. 'శ్రమపడండి” అని ఉద్బోధించాడు. 

బుద్దుని ప్రవచనాలు శిష్యులందరినీ ఆకట్టుకున్నాయి. ఆ సభలోనే నదీ కాశ్యపుడు, 
గయా కాశ్యపుడు యిరువురు కూడా చెరొక మూడు వందల మంది అనుచరులతో బుద్ద దీక్ష 
తీసుకొని, బౌద్ద సంఘంలో చేరారు. వీరిరువురూ మహా కాశ్యపుని సోదరులే. 
సానాటికీ బౌద్ద సంఘం విస్తరిస్తున్నది. బుద్దున కీర్తికాంతులు సుదూర (ప్రాంతాలకు 

వెలుగుల్ని (ప్రసాదిస్తున్నాయి. 


ఉరువేలారణ్యంలో బుద్దుడు శిష్య సమేతంగా వర్గాకాలాన్ని గడిపినాడు. ఈ 
సమయంలో యితర (ప్రాంతాల నుంచి ఎందరో వచ్చి, బుద్దుని ఆశీస్సులు పొంది, బుద్దుని 
శష్యులైనారు. కొందరు తమ (ప్రాంతాలకు వచ్చి, బుద్ద సందేశము నివ్వవలసిందిగా 
వేడుకున్నారు. బుద్దుని చిరునవ్వు, సరళమైన వాక్కు, ప్రసన్న వదనం (ప్రతి ఒక్కరినీ 
ఆకట్టుకుంటున్నాయి. 

“శాక్యముని ఉరువేలారణ్యంలో విడిది చేసాడట. మనం వెళ్లి ఆయన దర్శనం 
చేసుకుందాం” అంటూ పరిసర (ప్రాంతాల జనం తండోపతండాలుగా వచ్చి, బుద్దుని దర్శించి 
వెళుతున్నారు. మనిషిలోని బలహీనతల్నీ, చెడు కోరికల్ని విడనాడాలనీ, భ్రాంతి పూర్వకమైన 
ఆశల్ని కోరరాదనీ, యితరులకు కష్టం కలిగించరాదని, సాటివారిని (ప్రేమించాలనీ, సమాజంలోని 
ప్రతి ఒక్కరూ సోదర, సౌభ్రాతృత్వ్యాలతో మెలగాలనీ, బుద్దుడు ప్రతి సభలోనూ నొక్కి చెప్పడం, 
అందర్నీ ఆకట్టుకొని, బుద్ద ప్రవచనాల పట్ట గౌరవం, పూజ్య భావం నెలకొంటున్నాయి. 
“యజ్ఞ యాగాదులు వ్యర్ధం. తపస్సు నిరర్థకం. స్వర్గం, నరకాలంటూ ఏమీ లేవు. అది 
వున్న దాఖలాలు లేవు. ఏ వ్యక్తి అయినా స్వర్గాన్ని ఆశించి, తుదకు స్వర్గ లోక ప్రాప్తి 
పొందాడనుకుందాం. అది ఆ వ్యక్తికి మాత్రమే సంబంధించిన విషయం కాదా? తన 
ప్రయోజనం కొరకు కృషి చేయడం గొప్ప కాదు. యితరుల ప్రయోజనాల కోసం మనిషి 
పాటుపడాలి. తన స్వార్థం కోసం చేసే ఎంత గొప్పు కార్యమైనా, దానికి తక్కువ పరిధి 
మాత్రమే కలుగుతుంది. పరుల (శ్రేయస్సు కొరకు కృషి చేసే ఒక చిన్న కార్యానికి ఆకాశమంత 
విశాల రూపం ఏర్పడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ తన [శ్రేయస్సుతోపాటు పరుల (శ్రేయస్సు 
కొరకు పాటుపడాలి” అంటూ బుద్దుడు (ప్రబోధించాడు. 

ఒకరోజున సత్యాన్వేషణ చేస్తున్న సారిపుత్రుడూ, మొగ్గలాయనుడూ బౌద్ద సంఘంలో 
చేరడం జరిగింది. బుద్దుని శిష్యులు కావడానికి ముందు ఆ యిరువురూ సన్యసించి, 
దేశాటనం చేస్తూ, తమకు సమ్మతమైన మతం కొరకు అన్వేషణ (ప్రారంభించారు. వాళ్లిద్దరూ 
బాల్య మిత్రులు, సంసారం వదిలి పరివ్రాజకులై సత్యాన్వేషణ చేస్తున్నవారు. వారిలో ఎవరికి 
ముందు జ్ఞానోదయం కలిగినా, ఆ జ్ఞానాన్ని రెండవవారికి తెలియజేయాలనే ర 
చేసుకున్నారు. ™ 
ఒకరోజున సారిపుత్రుడు, దేశాటనం చేస్తూ, బుద్దుని తొలి nee 
ఒకడైన 'అప్పాజీని కలుసుకున్నాడు. ఆయనలోని ఉదాత్తతను గమనించి సారిపుత్రుడు 
_ ముగ్దుడై “మీ గురువు ఎవరు ? అప్పాజీ ! ఎవరి ఉపదేశాలను నీవు అనుసరిస్తున్నావు 2 
అని అరు. 

“శాక్యముని బుద్దుని Aas నేను అనుసరిస్తున్నాను” అన్నాడు అప్పాజీ. 


PRR IES TIRED mess rates వు రన re 
రం న PSF DEST OCR చసన న 
Crees HE PE నం గ రం. ల స Corte రర 

డు ను 


“ఆయన బోధనల సారాంశం ఏమిటి ?” 

అప్పాజీ సవివరంగా' సారిపుత్రునికి బుద్దుని ధర్మపథాన్ని వివరించాడు. 

“నేను అన్వేషిస్త స్తున్న సత్యం కూడా సరిగ్గా యే” అన్నాడు సారిపుత్రుడు. వెంటనే మ్మే 
తన మిత్రుడైన మొగ్గలాయనకు ఆ సత్యాన్ని బోధించాడు. ఇద్దరూ బుద్ద భగవానుర్శి 
సందర్శించి బౌద్ద సంఘంలో చేరారు. ఆ విధంగా నానాటికీ బౌద్ద సంఘం ఎస్తరిస్తున్నది, 


కపిలవస్తు సందర్శన 


బుద్దుని జ్ఞానోదయం జరిగిన అనతికాలం€ + ఆయన కీర్తి (ప్రతిష్టలు నలుదెసలా 
వ్యాపించాయి. ప్రతిచోటా బుద్దుని బోధనల్ని గురింని ౧ చుకోవడం జరుగుతూవుంది. 
బుద్దుని ప్రఖ్యాతి తండ్రి శుద్దిదనుని దాకా ప్రాకింది. తన కుమారుడు సన్యసించడం 
శుద్దోదనున్ని బాధించింది. బుద్దుడు యువరాజుగా, శుద్దోదనుని తదుపరి రాజుగా శాక్య 
రాజ్యాల్ని పరిపాలించాలన్నదే తండ్రి అభిమతం. కానీ యిక విరుద్దంగా జరిగింది, 
అయినప్పటికీ బుద్దుడు గొప్ప (ప్రవక్తగా (ప్రజలకు ఆరాధ్యుడైనాడని విని శుద్దోదనుడు 
సంతసించాడు. బక ఆయన తిరిగి కపిలవస్తు వ; కొన్నాళ్ళు యిక్కడ గడి పితే 
బావుంటుందని శుద్దోదనుడు భావించాడు. 


. ఉరుకీలారణ్యంలో : బుద్దుడు విడిదిచేసి వున్నాడని శుద్దోదనుడు es 


ఆయన్ను కపిలవస్తు ఆహ్వానించడానికి వేయిమంది. సైనికులతో, మం(తులతో ఒకన్ని 
పంపించాడు. 


అప్పుడు బుద్దుడు సభలో ధర a త్రో ధం చేస్తున్నారు. 2 పెద్ద జన సమూహం ఆయన 
చుట్టూ పరివేష్టితం అయివుంది. శుద్దోదనుడు పంపిన పరివారం కూడా ఆ గుంపులో కలిసి, 
బుద్దుని 'బోధనల్ని వినసాగారు... జ ఉపదేశానికి. ముగ్గులై, శుద్దోదనుడ్డు 'హ్లల్లిపిన 
పరివారం కూడా సన్యసించి. బౌద్ద దీక్ష తీసుకొని, కచ్చితః పనిని “వదిలివేసి. బిక్షు సంఘంలో 


చేరిపోయారు. 


స ఈ వార్తతెలునుకొ న్స పద్దోదనుడు, బుద్దుని ) బాల్య స్నేహితుడైన 'కలుదాయిన్‌” ను 
ఖీ బుద్దుని వద్దకు పంపాడు. బుద్దుని బోధనల్ని విని కలుదాయిన్‌ కూడా పరి వ్రాజకుడైనాడు. 
ఒకరోజున కలుదాయిన్‌ మెల్లగా బుద్దుని సమిపించి, “భగవాన్‌ ! ఒకసారి తమరు 
కపిలవస్తును సందర్శించకూడదా ? ప్రపంచమంతా 3 ఉపదేశాన్ని విని తరిస్తున్నప్పుడు, 
మీ తండి, పినతల్లి, భార్య యశోధరా మిమ్మల్ని తిరిగి చూడాలనీ, మీ బోధనల్ని వినాలనీ 
తహతహలాడుతున్నారు. మిమ్నల్ని ఆహ్యానించేందుకే రాజు శుద్దోదనుడు (ప్రత్యేకంగా 
" నన్నిక్కిడికి పంపించారు” అని ——™— 


కలుదాయిన్‌ విన్నపం బుద్దున్ని అంగీకరింపజేసింది. తాను వెనుక వదిలివచ్చిన తన 
సంబంధ బాంధన్యాలు, పుట్టి పెరిగిన [ప్రాంతాలూ గుర్తుకు వచ్చాయి. తాను కనుగొన్న " 
ధర్మపథాన్ని తనవారికి కూడా వినిపించాలని ఉద్దేకపడ్డాడు. ఆయన రాకను గూర్చి 
ముందుగా శుద్దోదనునికి తెలియజేయడానికి ముందుగా ' 'కలుదాయిన్‌” కపిలవస్తు వెళ్లాడు. 

కుమారునికి స్వాగతం చెప్పేందుకు శుద్దోదనుడు తన మంత్రి, సామంతులతో 
ఎదురు వచ్చాడు. బుద్దున్ని చూడగానే ఆయన తేజోవంతమైన ముఖవర్భస్సు, గంభీరత్వమూ 
శుద్దోదనున్ని ఆకట్టుకున్నాయి. శుద్దోదనుడు ఆనందభరితుడై బుద్దుని కౌగలించుకొని “ఇక 
నాకు దుఃఖం అనేది వుండదు కుమారా ! సర్వమానవకోటినీ 'ఉద్దరించే ధర్మపథాన్ని 
కనుగొన్నావు. అది చాలు - సంఘ (శ్రేయస్సుకు నువు పాటుపడుతున్నావు. మన శాక్య రరర 
ధన్యమైంది” అని అన్నాడు. 


' ఇల్లూ, వాకిలీ, భవబంధాల్ని 
తెంచుకొని, 'వరి(వాజకత్వం 
స్వేకరించినందున। బుద్దుడు, ఆయన 
పరివారమూ రొజు ప్రాసాదంలో 
|. విడిదిచేయలేదు. వారి కోసం 
శుద్దోదనుడు నగరానికి సమీపంలో 
న్యగ్రోధ వనం (మర్రి వనం) లో. 
వసతి ఏర్పాట్లు చేసాడు. 

బుద్వున్ని చూడడానికి 
కపిలవస్తు పుర (ప్రజలు తండోప 
తండాలుగా, ఆయన విడిది చేసిన 
న్య(గ్రోధవనానికి రాసాగారు. బుద్దుని బోధనల్ని వారు తన్మయత్వంతో. విన్నారు. తమ 
యువరాజు గొప్ప (ప్రవక్త త్రశషవ 1 ఈక, సర్వ మానవాళిని తరింపజేసే ధరా న్ని కనుగొన్నం 
దుకూ ఆనందంతో పరవశించారు. బుద్దుని ఉపదేశసారం ప్రజలందర్నీ తరింపజేసింది. _ 
శాక్య సామంతులు తొలుత తాము బుద్దుని దర్శించడానికి వచ్చేందుకు 
అంగీకరించలేదు. ఆయన సన్యాసత్వం స్వీకరించి, “తమ జాతికే అప్రతిష్ట తెచ్చాడని 
ఆగ్రహించారు. , కానీ ప్రజలనోట బుద్దుని కీర్తిని విని, ఒకసారి ఆయన ఉపదేశాన్ని 
తెలునుకుందామని వచ్చిన సామంతులు. ఆనందంతో we బుద్దుని. 
అనుయాయులుగా మారిసోయారు. వ 

ఖ్‌ మరుసటి ఉదయం పరివ్రాజక ఆచారం ప్రకారం బుద్దుడు చేతిలో భిక్షాపాత్ర 

ట్టుకొని, టే. నన భిక్షాటనకు బయలుదేరాడు. - వార్త విని శుద్దోదనుడు 


: పరుగు పరుగున అక్కడికి వచ్చి “కపిలవస్తు పురవీథుల్లో నా బిడ్డ భిక్షమెత్తు కోవడమా ?” 

ల అంటూ వ్యాకులపడుతూ ' 'కుమారా ! నన్నిలా అవమానపరుస్తున్నావా ? తండ్రీ | నీకు, క్‌ 
పరివారానికీ సరిపడినంత అ నేను యిక్కడికే పంపుతాను. భిక్షాటనం చేయవద్దు' 
అని కోరాడు. 


“ఇది పరిపాజకుల ధర్మం” 

అన్నాడు బుద్దుడు. 

“ఇదెక్కడి ధర్మం, నాయనా! 
= రాజకుటుంబంలో పుట్టావు” అన్నాడు 
శుద్దోదనుడు. 

“కాదు. నేను పరి(వ్రాజకున్ని. 
a | పరివ్రాజకులకు ఒక వంశం అంటూ 
వుండదు” మ బుద్దుడు. 
“కాసి. నీవు కపిలవస్తులో 
య _వున్నంతవరకూ,. భిక్షాటనం 
bw a స! చేయవద్దు. న్యగ్రోధ వనానికే ము 
పరివారానికి భిక్ష వస్తుంది” అంటూ, బుద్దున్ని, ఆయన పరివారాన్నీ శుద్దోదనుడు రాజ 
_ ప్రాసాదానికి కొనిపోయాడు. రాజకుటుంబంలోన్లి వారంతా బయటకువచ్చి బుద్దునికి 
స్వాగతం చెప్పారు. పినతల్లి ప్రజాపతి గౌతమి, ఇతర అంతఃపుర స్త్రీలూ అంతా వచ్చారు. 
యశోధర మాత్రం బయటకు రాలేదు. “ఏమైనా అర్హత నాలో మిగిలి వుంటే నన్ను చూడ్డానికి 
ఆయనే వస్తారు” అని అన్నది. బయటకు రావడానికి నిరాకరించింది. వ. 
' శుద్దోదనుడు' యూ విషయం గ్రహించి, బుద్దునితో యిలా అనా డు “నీవు లేని 
ఏడేళ్లు యశోధరా భిక్షుకిగానే జీవించింది. జుట్టు తీసివేసి, కాషాయాల చరలనే -ధః 
వుంది. 'సన్యాసినిగానే జీవితాన్ని గడువుతున్నది” అని" వివరించాడు. 
బుద్దుడు, యశోధర మందిరంలోకి వెళ్లాడు. ఆయన పాదం మీద పడి, యశోధర 
వెక్కి వెక్కి ఏడ్చింది. తన కన్నీళ్లతో బుద్దుని ని పాదాల్ని కడిగింది. బుద్దుడు మందసి త 
వదనంతో యశోధరను ఆశీర్వదించాడు. 
బుద్దుని కుమారుడు రాహులుడు అప్పటికి ఏడేళ్ల పసివాడు. ఆ బిడ్డకు బుద్దుడు తన. 
తండ్రి అని తెలీదు. యశోధర సకల రాజ లాంఛనాలతో రాహులున్ని ఆలంకరించి, తనకు _ . 
వారసత్వం అనుగ్రహించమని కొడుకుని బుద్దునికి వద్దకు. పంపింది. రాహులుడు వచ్చి 
ముద్దును ఆ విధంగా అడిగాడు. wens. బుద్దుడు సలి 


“వీణ్ణి సంఘంలో చేర్చుకోండి?" అన్ని ల్తన్నాడు. శుద్దోదనుడు వెంటనే అందుకు అడ్డుచెప్పి 
“యుక్తాయుక్త జ్ఞానంలేని పసిపిల్లలకు సన్యాసత్వం యివ్వకూడదు. వారి తల్లితండ్రులుగానీ, 
సంరక్షకులు గానీ కోరితేనే దీక్ష యివ్వాలి. ఆ విధంగా నాకు మాట యివ్వు" అని బుద్దున్ని 
అడిగాడు. 
బుద్దుడు “అలాగే” అని అన్నాడు. 

ఇంతలో వర్దాకాలము కూడా గడిచిపోయింది. (ప్రకృతి అంతయు పచ్చని పై 'సైరులతో & 
కలకలలాడుతోంది. వృక్షములన్నీ పూలతో నిండియున్నవి. మార్గములన్నీ ప్రయాణానికి 
అనుకూలంగా వున్నాయి. స్ట | 

బుద్దుడు కపిలవస్తులో వున్న వార్త, చుట్టుప్రక్కల దేశాలైన. క, భృగు, మల్ల 
దేశాలకు ప్రాకింది. ఆయా దేశాల నుండి అసంఖ్యాకంగా (ప్రజలు, రాజులు, సోమంత్తులు 
వచ్చి బుద్దుని దర్శించుకున్నారు. బుద్దుని పరివ్రాజకత్వం వారిని ఆశ్చర్యపరచడమే 
గాకుండా, బుద్దుని మేధాశక్తికి ఆయన అనర్గళమైన వాగ్దోరణికి se ఆనందించారు. 


బుద్దుని ఉపదేశం 


“ప్రియతములారా WB ప్రజలండేరు సోదరుల్లా మెలగండి. అమలు, పవిత్రత వ. 


యందు, సత్యమును తెలిసికొనుటకై సలుపు ఉత్సుకత యందు ఐక్యంగా వురడండి. 
సానుభూతి, వాత్సల్యము, సత్యమునందు ఆసక్తి కరుణ, శుభ్రత, ఉదాత్తమైన భావన, 
నిజమైన ధర్మం యొక్క విశిష్ట లక్షణములు. వీటిని మీరు అలవర్చుకోండి.. ఈ శ్లోకమున 


ద్వేషముచే, ద్వేషము నశించదు. (ప్రేమతోడనే ద్వేషేము నశింపగలదు. అంతేకాదు, నా. 


సిద్దాంతము నిర్మలమైనది. విశాల భావాన్ని ! కలిగిస్తుంది. కులీనులు, కుల (భ్రష్టులనే తేడా | 
చూపరాదు. ధనవంతులు, దరి[ద్రులనే భేద భావం చూపరాదు. మానవులంతా సమానమే. 
సృష్టిలో ౩ హెచ్చు తగ్గులు లేవు. సకల, వస్తువులను న చేయకుండా, పరివట్రిం చేయు స్ట 
నీరు వంటిది నా సిద్దాంతం.” as 
- “కావున ప్రజలారా. [| మీలో మీరు 'కలహీంచుకోరాదు.. రం "సోదర, 


సౌభ్రాతృత్వాలతో మెలగండి” అని బుద్దుడు బోధించాడు. బుద్దుని ఉపదేశం కపిలవస్తులోని స 


న్యగ్రోధ వనంలో జరిగింది. అచ్చట విశాలమైన (ప్రాంతంలో, నేల మీద కంబళ్లు పరచబడి, 
రాజులు, సామంతులు, ధనికులు, దరిద్రులు, కులీనులు, తక్కువ క కులం వారు అవే భేద 
భావం చూడకుండా, బుద్దుని శిష్యులు. అందర్నీ ఒకేచోట, నేల. మీద కూర్చుండబెట్టారు. : 
రాజు. శుద్దోదనుని సైతం “బుద్దుడు పరివారం, (ప్రజలు, శిమ్యలతో పాటు. నేల మీద 
కూర్చుంబెట్టి త తన ఉప వ. కొనసాగించాడు. ee 


శ 


మానవేతిహాసంలో ఆనాటికి యీ సర్వసమానత్వ భావాన్ని ఎవరూ చూపియుండలేదు. 
రామాయణ కాలంలో “శూద్రులు తపస్సు చేయరాదు” అనే తేడా వుండేది. శంబుక వధ 
అందుకు సాక్ష్యం. వేద కాలంలో కూడా శిష్యులు యాజ్ఞ వల్కుుడు, విశ్వామిత్రుడు, వశిష్టుడు 
వంటి రుషుల వద్ద ఎద్య నభ్యసించడానికి వెళ్లినప్పుడు “నీ కులమేది ?” అని ప్రశ్నించి 
తెలుసుకొని కులీనులు, ఉన్నత కులం వారైతేనే, అనగా (బ్రాహ్మణ క్షత్రియులైతేనే విద్యను 
బోధించేవారు. 
పరశురాముని వద్దకు ఎద్యాభ్యాసానికి వెల్లిన కర్ణుడు తన కులం దాచుకొని, తాను 
క్షత్రియుడనని అబద్దమాడి, అస్త విద్య నేర్చుకొనవలసి వచ్చింది. “కర్ణుడు క్షత్రియుడు 
కాడు” అని బయటపడిన తరువాత ఆతనికి పరశురాముడు శాపం యివ్వడం గమనార్హం, 
“మనుస్మృతి కాలంలో శూద్రులు, స్త్రీలు విద్యను నేర్వరాదు” అనే కట్టడి వుండేది. వర్ల 
వ్యవస్థ ప్రకారం బ్రాహ్మణ, క్షత్రియ మరికొంత కాలానికి వైశ్య కులాలు మాత్రమే అగ్ర 
కులాలుగా చెలామణీ అవుతూ వుండేవి. 
ఇట్టి పరిస్థితులలో బుద్దుడు తన కాలంలో, తాను తొలిసారిగా కులాల మధ్య వర్ణాల 
మధ్య వున్న అంతరాన్ని అడ్డుగోడల్ని పగలగొట్టాడు. కులాల మధ్య వున్న భేద భావాన్ని 
' చెరపివేశాడు. మానవులంతా ఒకటే అనే "సర్వ సమానత్వం అనే నూతన సిద్దాంతాన్ని 
(ప్రతిపాదించాడు. ఇదే బౌద్దం యొక్క విశిష్టత. 
అందువల్లనే కపిలవస్తులో శాక్య వంశానికి చెందిన సుప్రసిద్ద కుటుంబంలోని 
యువకులనేకులతోపాటు, మంగలి కులానికి చెందిన ఉపాలికి కూడా బుద్దుడు దీక్షను 
యిచ్చాడు, సామంతులైన అనిరుద్దుడు, ఛడ్డయుడు, కింపులుడు మరియు అనందుడు 
బుద్దుని జ్ఞాతి అయిన దేవదత్తుడితో సమానంగా, ఉపా 
మావనులందరూ సమానులే అనే విశాల దృక్చశాని చూపాడు... 
శాక్య యువకులు, సామంతులు దీక్ష గైకొను. సమయంలో _సమస్త . ఆభరణాళల్సి. 


గ్ల 
| ed 
| IO 


కు; 


దానంగా యివ్వబోయారు. ఉపాలి వాటిని తీసుకొనుటకు నిరాకరించాడు. తాను సైతం 
బుద్ద దీక్ష తీసుకొనదలిచానని వినయంగా సమాధానం చెప్పాడు. ఈ సంఘటనను 
బుద్దుడు జాగ్రత్తగా గమనిస్తూ “శాక్య సామంతులకు యింకా అహంకారం నశించలేదే” 
అనుకొని, ముందుగా మంగలి ఉపాలికే దీక్షనిచ్చి, తరువాతనే శాక్యులకు దీక్షను బుద్దుడు 
ప్రసాదించాడు. యిక్కడ బుద్ద సంఘంలో ఒక ఆచారం వుంది. తొలుత దీక్ష తీసుకొన్న 
_ వ్యక్తికి, తదుపరి దీక్ష తీసుకోబోయే వారందరూ వందన మాచరించాలనే నియమంవుంది.. 


తా సిద్దాంత (ప్రతిపాదకుడు. 


FEE ROY లం GO 


ఒక రోజున బుద్దుడు ధర్మోపదేశం గావించి, ముగించిన తదుపరి, బుద్దునికి 
ప్రియశిష్యుడైన ఆనందుడు “భంతే ! అఆంత:పుర (ప్రీలతోపాటు అనేకమంది స్త్రీలు బుద్ద దీక్ష 
శ్రీసుకోవాలని ఉవిళ్లూరుతున్నారు. వారిలో మీ పినతల్లి ప్రజాపతి గౌతమి కూడా వుంది. తల్లి 
మరణించిన రోజు నుంచే మీకు చనుబాలిచ్చి, పెంచి పెద్ద చేసిన పినతల్లి ప్రజాపతి గౌతమి, 
తదితరులతో బుద్ద దీక్ష యివ్వవలసిందిగా కోరుతున్నాను” అని అన్నాడు. 

“ఆనందా! (స్త్రీలు కూడా బుద్ద ధర్మాన్ని అనుసరించవచ్చును. అందుకు అభ్యంతరం 
ఏముంది. కానీ దీక్ష పీసుకోవడంలోనూ అభ్యంతరం వుండదు. భిక్షు సంఘంలో చేరడం 
వాంఛనీయం కాదేమో ! భిక్షువు, భిక్షుకి కలిసి సంఘంలో వుండరాదు. ఎంతో నిగ్రహం, 
సంయమనం, ఏకా(గ దృష్ట వున్నప్పుడే, తాము అవలంభించిన ధర్మ ప్రచారానికి కళంకం 
లేకుండా వుండగలదు. సరే ! నీవు కోరినట్టే స్త్రీలకు కూడా యికముందు దీక్ష యివ్వువచ్చును. 
అయితే నీరు పార్టిపోకుండా దానికి ఆనకట్ట నిర్మించునట్టు, భిక్షుకిలకు అష్ట విధులను 
విధిస్తున్నాను” అన్నాడు బుద్దుడు. 
శిష్య పరంపర 
౨ బుద్దుని ఉపదేశాలు లోకమంతటా పరివ్యాప్తం అయ్యాయి. ఆ రోజుల్లో కోసల 

రాజ్యంలో కోటీశ్వరుడని కృరొందిన 'అనంత పిండకుడు” అను వ్యక్తి వుండేవాడు. ఈయన 
ధనిక వర్తకుడు. అతని అసలు పేరు సుదత్తుడు. అతడు చేసిన దాన ధర్మాల వల్ల “అనంత 
పండకుడు” అనే బిరుదు వచ్చింది. 
బుద్దుడు ఒకసారి రాజ గృహంలో విడిదిచేసినప్పుడు, ఏదో వ్యాపార పని నిమిత్తం 
సుదత్తుడు కూడా రాజగృహంలోని, తన చెల్లెలి యింటికి వచ్చాడు. తన సోదరి.యింట్టో బస 


చేసాడు. ఎవరి రాకకోసమో, వాళ్లు బ్రహ్మాండమైన స్వాగత సన్నాహాలు, విందు ఏర్పాట్లు 


చేస్తున్నారు. బహుశా మగధ రాజు బియ్‌సారుని కోసం తన బావగారు ఆ ఏర్పాట్లు 
చేస్తున్నాడేమోనని సుదత్తుడు భావించాడు. MET 
ఎవరి కోసం ఈ విందు” అని సుదత్తుడు తన బావగారిని అడిగాడు” శిష్యులతో 


కీ 


సహా బుద్ద భగవానుడు మన యింటికి వస్తున్నాడు” అని ఆయన బావగారు బదులు 
- చెప్పాడు. 
“ఇప్పుడు ఆయన ఎక్కడ వున్నారు” ? 
__ “సతావనందాకా వచ్చి వుంటారు” అన్నాడు బావగారు. 
ఫీతావనం అక్కడికి కొద్దిదూరంలోనే వుంది. ల 
అనంత పిండకుడు వెంటనే వెల్లి బుద్దున్ని సందర్శించాలనుకున్నాడు. కానీ ఆయన 
| ష్ష్‌ హ్‌ కా ల wae 
ావగారు సుదత్తుని వారించాడు. 
PT బు లగవానుడు | 


న “ఇప్పుడు చాలా పొద్దుపోయింది. తెల్లవారుజామునే లేచి వెళ్లవచ్చును” అని అన్నాడు. 
అనంత పిండకునికి ఆ రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు. వేకువకుముందే లేచి, సీతావనం 
చేరుకున్నాడు. బుద్దుడు ముగా అతన్ని సంభాలించి, ధర్మ పథాన్ని అవలంభించమని 
బోధించాడు. అనంత పిండకుడు ఆ బోధనల్ని (శ్రద్దగా విన్నాడు. “సంసార బాధ్యతలన్నీ 
వదిలి సన్యసించాలని సుదత్తుడు భావించాడు. నన్ను కూడా క | చేర్చుకోండి, 
భగవాన్‌' అని అన్నాడు. 
ఎ... “సంసారిగా, కుటుంబ జీవనం గడుపుతూనే వుండవచ్చు. గదా 1” అని బుద్దుడు 
- "సూచిస్తూ “సంపాదన, కోరికల మీద ఎక్కువ మక్కువ చూపకూడదు. పరిమితమైన 
. కోర్కెలతో, అవసరమైన విధంగా, తృప్తితో జీవనం గడపాలి. అధిక ఆదాయాన్ని పదిమంది 
సుఖం కోసం వెచ్చించాలి. సంసారిగా వుంటూనే, సంఘ శ్రేయస్సుకు పాటుపడుతూ, 
ధర ర్మపథాన్ని అనుసరించవచ్చును” అని వివరించాడు. 
“నా DE ఆధారపడి జీవిస్తున్న వారెందరో వున్నమాట నిజమే, భగవాన్‌ 1” 
“అలాంటప్పుడు నీవు: సన్యసించడం పొరపాటు కదా ! ఉత్తమ జీవితాన్ని గడపడానికి 
సన్యసించాల్సిన అవసరం లేదు. జీవితంలో ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ జీవించడం, 
. అంతకంటే ఉత్తమం మరొకటి లేదు” అని బుద్దుడు తన సందేశాన్ని వినిపించాడు. 
బుద్దుని బోధ అనంత పిండకునికి ఆనందాన్ని కలిగించాయి. 
fre కోరికను ఒకదాన్ని మీరు మన్నించాలి. అగా! | బౌద్ద భిక్టువులకు థ్రావ్తిలో ఒక 
| వసతి తి నృహాన్ని కట్టిస్తాను” అన్నాడు. 
Ee బుద్దుడు అందుకు అంగీకరించాడు. De 
బుద్దుని "ప్రధాన శిష్యులలో ఒకడైన వదలనని న్‌ ) సుదత 
“విహారానికి, తగిన. స్థలం కోసం అన్వేషించసాగాడు... .విహారానికీ,. ధ్యానమునకు ఆవసరమైన్ను... 
ఎ రైత్యమ్యునకూ ఈ కలిపి తగినంత స్తలం ల్‌కికి నగరానికి స సమీపంలో కనిపించింది. ఆ స్థలం 
కి చెం! ఆతడు దాన్ని వి కయి. చడానికి అంగీకరించలేదు. అనంత 
పిండకుదు ఆ స్థలానికి ఎంత మూ న అన్నాడు. 
ఎలాగైనా సుదత్తుని వదిలించుకోవాలని జేత రాకుమారుడు తలంచాడు. “ఆ స్థలాన్ని 
నీవు. బంగారు. నాణేలతో  వనింపగలిగితే, రూ స్థలం నీకు దక్కుతుంది” అని అన్నాడు. 
దత్తుడు అందుకు అంగీకరించాడు. వెనువెంటనే జ బంగారు నాణేలను సార్ధ వాహనాల 


ప్త ప 


యాం స వ ర్‌ లు గాల. : 
REE సమం న న నర 
మ. Sr ను వ. 
ణః పు: ను G 
2 


వినియోగిస్తున్నందున, జేత రాకుమారుడు ఆ బంగారు నాణేల్లో సగం మాత్రమే స్వీకరించాడు. 
ఆ విధంగా శ్రావస్తిలో సుదత్తుడు ఎంతో విశాలమైన బౌద్ద వీహారాన్ని నిర్మింపజేసాడు. 
అలా నిర్మింపబడిన ఆ విహారంలో బుద్దుడు అనేకమార్లు ధర్మ మార్గాన్ని బోధించాడు. 


ప్రసేనజిత్తు రాక 


ఒకసారి బుద్దుడు నిహారంలో విడిదిచేసి వుండగా ప్రసేనజిత్తు మహారాజు బుద్దుని 
సందర్శించాడు. బౌద్ద ధర్మాన్ని బుద్దుడు ఎంతో వివరంగా (ప్రసేనజిత్తుకు బోధించాడు. 
అంతేగాకుండా రాజర్‌క ధర్మాన్ని కూడా బుద్దుడు రాజుకు తెలియజెప్పాడు. “ప్రజల్ని. 
కన్నబిడ్డల్లా చూడాలనీ, తండ్రి తన బిడ్డలపై చూపే వాత్సల్యాన్ని రాజు ప్రజల మీద 
చూసాలనీ” అన్నాడు. పేదవారినీ, కష్టాల్లో వున్నవారిని ఆదుకోవాలని చెప్పాడు. = 
.. ప్రసేనబిత్తు ఎన్నో విలువైన కానుకల్ని బౌద్ద సంఘానికి వితరణ గావించి, బుద్దుని వద్ద 
సెలవు తీసుకొనిపోయాడు. ప్రసేనబిత్తు కుంద బౌద్ద ధర్మాన్ని అత్యంత శ్రద్ధాసక్తులతో 
అవలంభించేవారు. అప్పట్లో రాజులు తమ రాచకార్యాల్లో, యుద్దాల్లో మునిగి తేలుతున్నప్పటికీ, 
అంతఃపుర (స్తై (స్త్రీలు బౌద్ద ధర్మాన్ని : పాటిస్తూ, అహింసాయుతంగా జీవనాన్ని గడిపేవాడు. 

బుద్ద ధర్మం తన | సామాన్య తరగతికీ సైతం సమాన స్థాయిలో . 
Bhs వుండేది. సంఘంలో అట్టడుగు వర్గాల వారికీ, 'అంటరానితనానికీ బౌద్ద 
_ ధర్మాన్ని చేరువుగా వుంచగలిగాడు. ఆనాటి మతాలన్నింటి కంటే, విశిష్టమైన న బుద్ద 
ధర్మం పరిగణింపబడింది. స్ట టల న By 


ఛండాలిక 
బౌద్ద యుగంలో అనర రరత్నంలాంటి సంఘటన ఒకటి బుద్దుని కాలంలోనే జరిగింది. క. 
త. ఉదాత్త సంఘటనలెన్నో బుద్దుని కాలంలో జరుగుతూ సంఘ య. . 
కెంతగానో వుపయోగపడినవి. 
ఒకనాడు బుద్దునికి అత్యంత ప్రియమైన శిష్యుడైన ఆనందుడు సమీపంలోని. 
పట్టణానికి వెళ్లి, తన కార్యం నెరవేర్చుకొని, సంఘారామానికి నడిచి వస్తుండగా, అతనికి 
విపరీతంగా. దాహం వేసింది. ల 
ఆ దారికి సమీపంలోనే ఒక బావి దగ్గర ఒక (స్తీ నీటిని తోడుకొని కడవలను 
నింపుకొనడం ఆనందుని కంటబడింది. వెంటనే ఆనందుడు బావి దగ్గరకు ' వెళ్లి “కాసిన : 
దాహానికి మంచినీళ్లు ప్ల యివ్వు, చెల్లీ” అని అడిగాడు. య. 
బావి చెంతనున్న స్రీ ఆశ్చర్యంగా ఆనందుని వైపు చూస్తూ “నేను 'ఆస్పుష్యరారిన హా 
చేతి మ మ గదా” అని అన్నది. న ప 


“నీ కులాన్ని గురించి నేను అడగలేదు. నాకు దప్పికకు మంచినీరు అడిగాను. మృ 
నీటికి ఏ కులమూ లేదు. మనుషుల మధ్య కులం అనేది వుండరాదు. మాకు అందరూ 
సమానమే” అని అన్నాడు 'ఆనందుడు. 

అస్పృశ్యురాలైన జా స్త్రీ ఆశ్చర్యపోతూ, తమాయించుకొని, సంతోషంతో, ఆనందునికి 
మంచినీరు అందించింది. ఆనందుడు ఆ నీటిని త్రాగి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

ఆ ఛండాలిక తన జీవితంలో ఏనాడూ జరగని ఒక ఉదాత్త సంఘటనగా దీన్ని తన 
జీవితాంతమూ గుర్తుసెట్టుకున్నది. 

"బౌద్ద ధర్మం కులాల్ని, వర్గాల్ని నిరాకరిస్తుంది. 
స్త్రీత్వాన్ని గురించి బౌద్ద ధర్మం ఉదాత్త భావాలతో వుండేది. బుద్దుడు (స్త్రీలను 

గురించ్చి వారి పేట్ల పురుషులెవక్రనా, భిక్షువులు, (ప్రజలు కూడా మెలగవలసిన పద్దతిని చాలా 
విపులంగా వివరించాడు. 

“వృద్దురాలైన (స్త్రీని నీ తల్లిగానూ, యువతిని నీ సోదరిగానూ, బాలికను నీ కుమార్తెగానూ 

_ పరిగణింపవలసిందిగా” బుద్దుడు బోధించాడు. బుద్దుడు వర్ల వ్యవస్థని తీవ్రంగా నిరసించాడు. 
కుల వ్యవస్థను Se సమ భర కంగా బుద్ద ధర oe విలసిల్లింది. ఆనాటి సమాజంలో ' 

_ పాదుకుపోయిన అంటరానితనాన్ని బుద్దుఢు కూకటి (వేళ్లతో పెకలించివేసాడు. సామాన్యుల్నీ, 

దరిద్రుల్నీ, అంటరానివాళ్లనీ, దరిచేర్చుకున్నాడు. వారి జీవితాల్లో వెలుగుల్ని నింపాడు. 
ఆత్మ స్టైర్యాన్ని పెంపాందింపజేసాడు. సర్వ మతాల కంటే, యీ క స్త వల్లనే బౌద్ద ద్ద ధర్మం 
విశిష్టతను సంతరించుకొన్నది. 

. ఒక రోజున బుద్దుడు ప్రతి దినం భిక్షాటనకు వెళ్లే విధంగానే యా భిక్షాటన 
సాగిస్తున్నాడు. బుద్ధ ధర్మం వర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా, "కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, సర్వ 
మానవులను ఏకం చేస్తుందన్న ప్రచారం అంతటా పాదుకొంది. అందువల్ల సనాతనులైన ' 
క అగ్రవర్ణాల వారికి బుద్ద ద్ద ధర్మం కంటగింపుగా వుండేది. 
ఒక యింటి ముందు నిలబడి బుద్దుడు భిక్ష అర్జిస్తుండగా, ఆ యింటి యజమాని 

బయటకు వచ్చాడు. అతడొక సనాతన బ్రాహ్మణుడు. బౌద్దుల పట్ల ద్వేషాన్ని పెంచుకొని 
“వున్నందున బుద్దుని చూడగానే, ఆతని కోపం తారాస్థాయికి చేరుకుంది. నోటికి పట్టరాని 
rb పదజాలాన్ని ఉపయోగించి, బుద్దుని దూషించాడు. . 
బుద్దుడు చిరునవ్వుతో ఆతని దూష షణల్ని విన్నాడు. ప్రశాంతంగా 6 యిలా అన్నాడు. . 
“బ్రాహ్మణోత్తమా ! నీవు ఎవరికైనా కానుక యివ్వబోతే నీవు యవ్వదలచుకున్న వ్యక్తి దాన్ని . 
తిరస్కరిస్తే ఆ కానుక ఎవరికి చెందుతుంది ?” అని ప్రశ్నించాడు. 
/ “కానుక వ వానికే చెందుతుంది" అన్నాడు న 


“నువు యిప్పుడు నాకు దూషణల్ని యిచ్చావు. నేను వాటిని స్వీకరించడం లేదు. 
ప్రతిధ్వని ధ్వనిని, నీడ వస్తువుని ఆ(క్రమించినట్టు చెడు చెడ్డవానినే ఆవరిస్తుంది గదా” అని 
అన్నాడు బుద్దుడు. 

బుద్దుని ప్రశాంత వదనాన్ని, ఆయన చెప్పిన పోలికనూ విని బ్రాహ్మణుడు సిగ్గుపడ్డాడు. 

బుద్దుడు తన ధర్మాన్ని ఉపదేశించు సమయంలో పాటించవలసిన నిగ్రహాన్ని గురించీ, 
సంయమనాన్ని గురించి శిష్యులకు బోధించేవాడు. “ప్రబోధము చేయువాడు యితరుల 
యెడ నిగ్రహంతో మెలగాలి. ఇతరుల తప్పుల్ని ఎత్తిచూపరాదు. దూషణ, తిరస్కారాన్ని, 
భూషణ గౌరవాదులతో సమంగా పరిగణించాలి. అపవాదులు వేయువాడు గానీ, దుర్భాషల్ని 
ప్రచారం చేయువాడు కానీ కారాదు. కోపతాపాల్ని దరిచేయనీయరాదు. ఎట్టి పరిస్థితుల్గొనూ 
నిగ్రహాన్ని కోల్పోకూడదు. ఇతర మతాలను దూషించడం, వారి శిష్యులను నొప్పించడం, 
వారి సిద్దాంతాల్ని ఎత్తిపొడవడం గానీ చేయరాదు. సిద్దాంత ఖండనం చేయునప్పుడు సరైన 
సిద్దాంతంతోనూ, వాస్తవిక దృకృథంతోనూ వివరించి, విపులీకరించాలి” 'అంటూ 
తెలియజెపే పృవాడు. 

సునిశితమైన పరిజ్ఞానం, వకృృత్వం, మృదుభాషణం, మేధాశక్తి, పరిజ్ఞానం గల బుద్దుడు 
ఎట్టి పరిస్థితుల్లో యితరుల్ని దూషించడం గానీ, నొప్పించడం గానీ చేసేవాడు కాడు. "ఇదే 
బుద్దునిలో ప్రత్యేకత, గొప్పతనం. 


కిస గౌతమి కథ 


ఒకసారి బుద్దుడు (శ్రావస్తి వెళుతూ వుండగా, మధ్యలో ఒకచోట విడిది చేసాడు. 
బుద్దుని పరివారం విశ్రాంతి తీసుకుంటున్నది. ఆ సమయంలో "కిస గౌతమి” అనే ఆమె ఒక 
శిశువు మృతదేహాన్ని భుజంపై వేసుకొని బుద్దుని దగ్గరకు వచ్చింది. పాపం. ఎవరో ఆమెకు 
అలౌకిక శక్తులతో బుద్దుడు చనిపోయిన బిడ్డను బ్రతికించగలడని చెప్పారట. తన బిడ్డను 
(బ్రతికించమని (ప్రతి ఒక్కరినీ కిస గౌతమి వేడుకుంటూ అడ్డుతగులుతూ వున్నందున, 
ఆమెకు నచ్చచెప్పలేక, బుద్దుడిని చూపించి తప్పుకున్నారు. 

బిడ్డపై వున్న ప్రేమానురాగాలతో ఆమె చనిపోయిన బిడ్డ తిరిగి జీవించనేరదని మాట 
కిస గౌతమి అంగీకరించలేకపోతున్నది. ఏ విధంగానైనా తన బిడ్డను oe 
ఆమె తాప(తయం. 

(శ్రావస్తిలోనిఒక ధనిక వర్తకున్ని వివాహమాడిన పేదింటి యువతి కిస గౌతమి. ఆమెకు 
_ ఒక్కగానొక్క బిడ్డ ఆకస్మిక మరణం చెందాడు. వాడంటే ఆమెకు పంచ ప్రాణాలు ! 

ఒకరోజున ఆ బిడ్డ తోటలో ఆడుకుంటూ వుండగా ఒక విష సర్పం వాడ్ని కాటేసింది. గౌతమి 

దుఃఖానికి అంతులేదు. ప్రతివానిని ఆ బిడ్డని బ్రతికించమని వేడుకుంటుంది. “పాపం : 
గౌతమి ! ఆమెకు వుతిచలించిది: అన అనుకున్నారు ప్రజలు. . 


చివరికి ఒక వృద్దుడు యిలా అన్నాడు. “నువు బుద్ద భగవానుని సహాయం కోరు త్త్టీ 
లోకంలో అందరి దుఃఖాల్నీ, బాధల్నీ ఆయన తొలగిస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు 
అని సలహా యిచ్చాడు. 
కొడుకు శవాన్ని గుండెలకు హత్తుకొని కిస గౌతమి బుద్దుని వద్దకు పరుగెత్తింది. 
ఆయన పాదాల మీద పడి వేడుకుంది. "ప్రభూ | నన్ను కరుణించు. నా బిడ్డను 


6 3») 


(బతికించండి అంది. 
ఆమె దురవస్థను అర్థం చేసుకున్న బుద్దుడు శాంతంగా యిలా అన్నాడు “ఎక్కడైనా. 
కు డు (ou) (ci 
ఒక “ee ఆవాలు తీసుకురాగలవా తల్లీ ల్లీ !' అన్నాడు. 
“నా బిడ్డ కోసం క్షణంలో తీసుకు వస్తాను, ప్రభూ !” 


“అయితే ఒక విషయం గుర్తు వుంచుకో ! నువు. ఆవాలు తెచ్చే యింటిలో, 
యింతవరకు ఎవరూ, ఎప్పుడూ చనిపోయి వుండకూడదు. అలాంటి యింటి నుంచి నువు 
ఆవాలు తీసుకురావాలి” అన్నాడు బుద్దుడు. 


ఆవాలు కొరకు కిస గౌతమి యిల్లిల్లూ తిరిగింది. “కంర వారిని యిలా 
ప్రశ్నించేది. “కొడుకో, కూతురో, తల్లి, తండ్రీ మీ యింటిలో యింతవరకు ఎవరైనా 
చనిపోయారా, అమ్మా అని, 


_ ్రతియింటా ఆమెకు ఒకే రకమైన జవాబు వచ్చేది. “అయ్యో! అదేమమ్మా! బ్రతికున్న 
వారు తక్కువా, చనిపోయినవారే ఎక్కువ తల్లీ, కావాల్సిన వాళ్లు స్ల చనిపోయారమ్మా ! Wu 


నగరంలో ప్రతి యింటికీ కిస గౌతమి వెళ్లింది. అప్పటికే ఆ ఆమె మరణం సంభవించని 
యిల్లు లేదని కిస గౌతమి గ్రహించింది. మరణం  సంభవించని. య్లైల్లు ఒక్కటి కూడా 
ఆమెకు కనిపించలేదు. న 


చివరకు నిరాశతో ఆమె బుద్దుని వద్దకు కు వచ్చి. తలవాల్బుకొని ని నిలుచుంది. అహటిక్ష | 
ఆమె “మరణం సర్వసాధారణం” అని (గ్రహించింది. బు పుడు ఆమెవైపు * చూసి “తల్లీ | 1. 
మరణం ప్రతిఒక్కరికీ - అనివార్యం. కనుక నీవు నిజాన్ని తెలుసుకొని, నీ జీవితాన్ని 
సంఘ్రసేవక్సు, వినియోగించు” అని అన్నాడు. ' | 

వ బిడ్డ కొరకు నీవు ప్రతి 'యుంటికీ వెళ్లావు. వెళ్లిన ప్రతి యింటా చనిపోయినవారిని 
గురించి వినే: వుంటావు. మరణం ఎవ్వరికి తప్పదు. చివరకు నేను సైతం కొన్నాళ్లకు 
మరణిం ంచవలసిందే.. కాకపోతే నీ బిడ్డ కొద్ది వయస్సులో చనిపోవడం చింతించాల్సిన 


విషయ ఏ6 ౨, బాధాకరం కూడాను. ని జీవితానికి ఏ ఆసరా లేకపోతే నీవు సంఘారామంలో చేరి, = 
సాటి మనుషులకు సేవ చేస్తూ నీ oy గడపవలసింది. నీకు తద్‌ దక్కుతుంది” అని ' 
బోధించాడు. . 


ee S| 58 


బుద్ద భగవానుని శాంతి వచనాలు కిస గౌతమికి ఊరట కలిగించాయి. ఆమె భక్తితో * 
బుద్దుని పాదాలకు నమస్కరించింది. తదుపరి కిస గౌతమి దీక్ష క్ష తీసుకున్నది. 'బౌద్ద భిక్షుకిగా 
శ జీవితాన్ని సంఘారామానికి అంకితం చేసుకున్నది. 

తాంత్రిక పద్దతుల్లోనూ, మంత్ర, తంత్రాలలోనూ నీ బిడ్డను అ 
డ్రాంభికాలు లేకుండా, క్షుద్ర విద్యలు తమ వద్ద వున్నాయని ప్రగల్భాలు లేకుండా - బుద్దుడు 
వాస్తవిక దృష్టితో, వ్రాతపూర్వకమైన వివరణతో, కిస గౌతమికి స్వీయానుభవంతోనే మరణం 
అనివార్యం” అని తెలిసి వచ్చేలా చేసి, ఆమె మానసిక స్థితిని స్వస్థతపరిచాడు. 


ప్రతీత్య సముత్సాదం 
“ప్రతి సంఘటనకు ఒక కారణం వుంటుంది. కారణమే. కార్యంగా మారుతుంది. 
దీనినే కారణం కారత్వ సిద్దాంతం (క్రింద బుద్దుడు ప్రతిపాదించాడు. ఏ కారణం లేకుండా 
కార్యం జరగదు. తిరిగి కార్యం కారణంగా పరిణమిస్తుంది. ఏద్‌ శాశ్వతంగా వుండదు. 
కార్యం జరగగానే కారణం నశిస్తుంది. తిరిగి నూతనంగా మరొక కారణం ఏర్పడుతుంది. 
చివరకు అంతా నశిస్తుంది. తిరిగి కొత్త త్త ఉద్భవిస్తూ వుంటుంది. ఘటనల సముదాయంగా 
యిలా జరిగిపోతూనే వుంటుంది. ఏ కార్యమూ శాశ్చతంగా వుండదు. ప్రకృతిలో 
_ ఘటనాపరంగా ఘటనలు ఉద్భవిస్తూ వుంటాయి. నశిస్తూ వుంటాయి. తిరిగి కొత్త ఘటనలు 
పుడుతూ వుంటాయి” అంటూ నూతన సిద్దాంతాన్ని బుద్దుడు ee దీనినే 
'ప్రతీత్య సముత్సాదం” (క్రింద వివరించబడింది. 
ప్రకృతి ఘటనలు, సృష్టి స్థితి, లయ కారకములు. ఏదో ఒక న శక్తిచే 
నడుప పబడుతున్నాయని చెబుతున్న -ఈశ్వర వాదానికి యిది పూర్తిగా శ్యతిరేక. బుద్దుడు 
అతీంద్రియ శక్తిని ఏనాడు అంగీకరించలేదు. 


_అంగుళీమాలుడు . 


అంగుళీమాలుడు బందిపోటు దొంగ. అతను దారుల్లో పొంచి వుండి త 
దోచుకొని, అందుకు గుర్తుగా దోపిడీకి గురి అయిన వారి బొటన (వేళ్లను కోసుకొని, వాటిని 
మాలగా మెడలో ధరించేవాడు. అందువలన అతని పేరు “అంగుళీమాలుడని” అవల 
ఇతడు సంఘ బహిష్రుతుడు. క్రూర మన స్తత్యం కలవాడు. . అ 
ఒకసారి బుద్దుడు ఆ మార్గంలో ప్రయాణించవలసి వుండగా, అనుయాయులు ఆ 
మార్గంలో అంగుళీమాలుడు వున్నందున, వేరొక దారిలో ప్రయాణం చేద్దాం అన్నారు. 
బుద్దుడు వారి సూచనను నిరాకరించాడు. సమస్య ఎదురైనపుడు, దాన్ని ఎదుర్కొని. 
పరిష్కారం చేయాలే గాని, సమస్యసు దాటవేయకూడదని : బుద్దుడు య అదే బాటలో -. 
న వాయ. . 


_ అనుకున్నట్టుగానే కొం్య 
దూరం పయనం సాగించగానే 
దట్టమైన చెట్టమాటు నుండి" 
అంగుళీమాలుడు పెద్దగా కేకలు 
వేసుకుంటూ వచ్చి, దారికి అడ్డంగా 
' నిలుచున్నాడు. అతని చేతిలో పెద్ద 
కత్తి గొడ్డలి వున్నాయి. 

బుద్దుడు, తన అనుయాయు 
లతో పెద్దగా అంగలు వేసుకుంటూ, 
నిర్భయంగా ఆతని సమీపించాడు, 
“ఆగండి” అన్నాడు 


బుద్దుడు చిరునవ్వుతో ఆతని ముందు నిలబడి, ఆతని కళ్లల్లోకి ప్రేమాస్పదంగా 
చూస్తూ ూ వుండిపోయాడు. అంగుళీమాలుడు ఆశ్చర్యంలో తనను లెక్కచేయకుండా రావడమే 
కాకుండా, తనవైపు కరుణాత్మకంగా చూస్తున్న బుద్దుని వైపు స చేతులు 
జోడించి నమస్కరించాడు. 
"బుద్దుడు ఆతని తలపై చేతితో నిమురుతూ “అంగుళీ మాలా! ఈ వృత్తిని వదిలివేసి, 
సంఘారామంలో చేరి, సంఘానికి సేవ చేయవలసింది అని సూచించాడు. 


అంగుళీమాలుడు మారుమాట్లాడకుండా నేను దొంగని. నన్ను సంఘంలో 
క్‌. ?” అని అడిగాడు. 


“పుట్టుకతో ఎవరూ దొంగగా పుట్టరు. ఏ పరిస్తితుల్లో నీవు దొంగగా క. ఆ 
గతాన్ని విడిచిపెట్టు. యికముందు కాలాన్ని సన్మార్గంలో గడుపు 
పరివర్తన వచ్చింది. వెంటనే అతను 'పదివ్రాజకుడ్తై అటు తథ 
బుద్ద పరి(వ్రాజకునిగా పేరు? నె 


ts |; 
మం! - శా... |. లు స 


ఫై చరిత్రహీనుల్ని, దొంగల్ని, స సంఘ లి ర, కులహీనుల్చీ, తన దరికి 
చేర్చుకొని, వారి జీవితాల్మ్‌  వెలుగుల్ని. నింపి, ఉత్తమ వ్యక్తులుగా వారిని తీర్చిదిద్దాడు. 


విశాఖ ఉదంతం న 


కోసల రాజధాని శ్రావస్తిలో. (ప్రముఖ వడ్డీ వ్యాపారుడైన అతనినే కుమార్తె విశాఖ. ల 
1 బాలికగా వుండగానే తన కుటుంబ సభ్యులతోపాటు బుద్దుని అనుయాయురాలయి రది. 


యుక్త వయస్సు వచ్చిన తరువాత (శ్రావస్తి నగరానికి చెందిన మరొక.వడ్డీ వ్యాపారి అయిన... 
మగరుని కుమారునితో ఆమెకు వివాహం జరిగింది. 


ఒకసారి బుద్ద భగవానుడు (శ్రావస్తి నగరం సందర్శించినప్పుడు విశాఖ'ఆయనను తన 
యింటికి భిక్షకు పిలువాలనుకొంది. కానీ ఆమె మామ మిగరుడు అందుకుగవప్పుకోలేదు. “ 
“ఎందరో యువకులు బుద్దుని వల్ల ల్ల సన్యాసాశ్రమం స్వీకరించి కుటుంబ జీవనఆ: నుంచి 
వెళ్లిపోతున్నారనీ, ఎన్నో కుటుంబాలు ఆయనవల్ల ల్ల విచ్చిన్నం అయ్యాయనీ అంటూ, న. 

మన యింటికి ఆహ్యానిన్తావా ?” అని విశాఖను అడిగాడు. 

'బుద్దుని విరోధులు ఆ విధంగా పుకార్లు వ్యాపింపజేసారు. కానీ మీరు చెప్పినది 
వాస్తవం కాదు. సన్యసించమని బుద్దుడు ఎవరినీ బలవంతం చేయడం లేదు. అది మన 
వ్యక్తిగత నిర్ణయం. సన్యాసం అవసరం లేకుండానే ధర్మపథాన్ని అవలంభించవచ్చునని 
బుద్దుడు చెబుతున్నాడు. (ప్రతి యింటికి ఆయన శాంతి సుఖాన్ని ప్రధానం చేస్తున్నాడని 
నాకు తెలుసు'అని వాదించింది విశాఖ. 

“ఆయన మన యింటికి వస్తే నష్టం ఏముంది, నాన్నా, ఒక మహా పురుషుడ్ని 
దర్శించినట్టవుతుంది. ఆయన పట్ల మనం ఒక సాధారణ గరం చవట శ్రుతుంది: 
అంతేగదా”' అన్నాడు విశాఖ భర్త తండ్రిని ఉద్దేశించి. 

౨ మిగరుడు చివరకు అంగీకరించాడు. విశాఖ తన యింటికి రావలసిందిగా బుద్దున్ని 
ఆహ్యానించింది. బుద్దుని ప్రసంగం ఒకసారి తన మామగారు వింటే, మనస్సు మార్చుకుంటారని 
ఆమె వుద్దేశించి, కటు సభ్యుల్లో బుద్దుడు ప్రసంగించేప్పుడు, ఆయన ఉపదేశం 
మామగారి చెవుల్లో పడేట్టు విశాఖ జా(గ్రత్తలు తీసుకున్నది. అనుకున్నట్టే దయామయుడైన 
బుద్దుని ప్రసంగం మిగరున్ని బాగా కదిలించింది. మిగరుడు బౌద్ద ధర్మాన్ని స్వీకరించాడు. 
ఆ విధంగా బుద్దుడు తన ధర్మపథాన్ని ప్రతిచోటా వినిపిస్తూ ఎందర్నో తన 
అనుయాయులుగా చేసుకున్నాడు. కరుణ, (పేమ, అహింసాయుతమైన బుద్ద ధర్మం 
ఒకసారి వింటే, ప్రతి ఒక్కరూ బుద్ద ధర్మం వైపు పరుగులు తీయడం జరుగుతుంది. 
కల్లోలభరితమైన సమాజానికి బుద్ద ధర్మం ఎల్లెడలా శాంతి, సుఖాల్ని అందించింది. . 
(పేమ పగను జయిస్తుంది 
| బుద్ద ధర్మానికి వ. (ప్రేమ, కరుణ, అహింస, శాంతి, కోరికలను 
అదుపులో పెట్టుకోవడం. తృప్తితో జీవించడం ప్రధానంగా" బుద్దుడు తన వ ధర్మపథాన్ని 
గురించి వివరించి చెబుతూ వుంటాడు. 

_ ద్వేషం, ద్వేషంతో జయింపబడదు. హింస, , హింసతో పతాక! 'డ్రేమతో ! 
మాత్రమే ద్వేషాన్ని జయించాలి అని బుద్దుడు ఉపదేశించాడు. ఇందుకు ఒకసారి ఆయన 
ఒక కథ న ద్వారా తన Ss ముగించాడు. . 


“కాశీరాజు చాలా బలవంతుడు. - ఒకప ప్పుడు పొరుగున వున్న చంపోనుడైన కో 
"రాజుపై అదను చూసి కాశీరాజు దాడి చేసాడు. కోసల రాజూ, రాణి పారిపోయి ఒక, కుమ్మరి 
వాని యింటిలో తలదాచుకున్నారు. అక్కడ వారికి దీర్చాయువు అనే కొడుకు పుట్టాడు. 
దీరా వాయువు బాలుడుగా వుండగానే, ఆతని తల్లిదండ్రుల ఆమాల్‌ కాశీ రాజుకు తెలిసింది. 
వాళ్లను బంధించి, ఉరిశిక్ష విధించాడు. దీర్హాయువు తప్పించుకొని రహస్యంగా తల్లిదండ్రుల్ని 
ఉరితీసే చోటికి వెళ్లాడు. ఆతని తండ్రి దీరా ాయువుతో చెప్పిన చివరి మాటలు “ద్వేషంతో 
ద్వేషం నశించదు. ' ప్రేమతోనే ద్వేషాన్ని నశింపజేయవచ్చును” అని చెప్పాడు. 
దీర్హాయువు పెరిగి పెద్దవాడై అనేక విద్యల్లో ఆగి “కాడు. రాజుగారి కోటలో అతనికి. 

ఉద్యోగం వచ్చింది. అనతికాలంలోనే తన ప్రతిభ ద్వా. * దీడా ఎవు రాజుగారి విశ్వాసానికి. 
పా(త్రుడై, అంగరక్షకుడైనాడు. ఒకరోజున వేటలో రాజుగారు తన సైన్యానికి దూరం 
అయ్యాడు. అప్పుడు రాజూ, దీర్హాయువు మాత్రమే మిగిలారు. వేటలో అలిసిపోయినందున 
రాజు' దీరా చెయువు ఒడిలో తలపెట్టుకొని నిద్రపోయాడు. 


సరిగ్గా అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న దీరా ాయువు er కత్తిని 

బయటకు లాగి యిలా అన్నాడు. “మా తల్లిదండ్రుల్ని నువ్వు చంపావు. ఇప్పుడు ని వంతు 
వచ్చింది”. అయితే దీర్చాయువుకు తన తండ్రి ఉరికంబం వద్ద చెప్పిన మాటలు గుర్తుకు 
వచ్చాయి. వెంటనే దీర్హాయువు కత్తిని మళ్లీ ఒరలో పెట్టి భయంతో వణికిపోతున్న రాజు. 
గారిని క్షేమంగా కోటలోనికి చేర్చాడు. దీర్చాయువులోని క్ష క్షమాగుణం రాజును కదిలించింది. 
తాను హరించిన ఆస్తినంతా తిరిగి రాజు దీర్జాయువుకు ర గాకుండా, తన 

కుమార్తెను కూడా ఆతనికి యిచ్చి పెళ్లి చేసాడు. మ 
బ్‌ og ] దీర్గా ్వాయువు వంటి న్షనూనుణాల్డే ధజుందట్లు ఆలవర్భుకోవాలి” ఆ అని 
బోధించాడు. - wr a 
 బుద్దధరా న్ని ప్రజలకు, శిష్యులకు వివరించేస్ట పబ reg వారికి సులభం 
అయ్యేందుకు యిలాంటి ఉపమానంతో కూడిన కథలెన్నిం 
కాళ్లకు ధరించే చెప్పు! 1 ఉడావారఉతో మనిషికి స లీ గురించి. 
బుద్దుడు య యిలా న న్నాడు. “మనం కాళ్లకు ధరించే చెప్పులు చాలకపోతే పాదాల్ని కరుస్తాయి. 
నల్ని . తప్పటడుగుల్ని శయిపాయ కనుక పాదాలకు సరిపడేంత చెప్పుల్ని 
ము  మనరి ధరించవలసి వుంది. అలాగే మనిషికి కావాల్సిన ఆదాయం, ఆర్థిక స్థితి 
కూడా యిలాగే వుండాలి. కుటుంబ జీవనానికి కావాల్సినంత ఆదాయం వుండాలి. ఫై 
చాలకపోతే ' బాధల్ని కలిగిస్తుంది. ఆదాయం ఎక్కువైతే మనచేత అనేక విపరీతమైన 
ోర్కెలకు దారితీస్తుంది అని చెప్పేవాడు. కనుక మనిషి సరిపడేంత ఆదాయాన్నే కలిగి 
వుండాలి. ఎక్కువగా రాజుని సంఘ (శ్రేయస్సుకు వినియోగించమని చెప్పాడు 


నస చ ప స 
సను a ము మ! ప 


తన మాధ్యమిక వాదాన్ని (శ్రుతి చేసిన వీణతో బుద్దుడు సరిపోల్చి చెప్పేవాడు. వీణ 
గెలు బాగా బిగుతుగా వున్నా, బాగా వదులుగా వున్నా దానిమీద స్వరాలు సరిగ్గా పలకవు. 
ఏణ చక్కగా పలకాలంటే, తగినంతగా మాత్రమే తీగెల్ని బిగించాలి. అలాగే తన నిత్య జీవన 
విభానంలో కూడా మనిషి మాధ్యమిక మార్గాన్ని అనుసరించాలి అని బుద్దుడు చెప్పాడు. 
ఒక సందర్భంలో నిర్వాణ మార్గాన్ని గురించి తనను (ప్రశ్నించిన ఒక శిష్యునితో 
బుద్దుడు యిలా అన్నాడు. “బాల బాలికలు ఇసుకలో పిచ్చుక గూళ్లు కట్టుకొని కొంతసేపు 
అనందిస్తారు. ఆటమీద ఆసక్తి వున్నంతవరకూ ఆ గూళ్లు వారికి యిష్టమైనవి. పై. ర 


“అవును, భంతే 1” 
“కానీ ఆట పూర్తి కాగానే, వాటిని న అవునా ?” 
“అవును. భంతే” 

అదేవిధంగా జీవితం మీద మమకారం ఉన్నంత కాలమూ ప్రజలు ఈ దేహ యాత్రకు 
ఎంతో విలువ యిస్తారు. దానిమీద కొన్నాళ్లకు క్రమేణా ఆసక్తి సన్నగిల్లుతుంది. కొంతకాలానికి 
శరీరపు మనుగడే అంతరించిపోతుంది. అదే నిర్వాణం ! అయితే యీ దేహ యాత్ర 
ఫలప్రదంగా సాగించాలి. సంఘ (శ్రేయస్సుకు తన జీవితం ఉపయోగపడేలా, .శృప్తగా 
జీవించాల్సి వుంటుంది” అని బుద్దుడు సెలవిచ్చాడు. 

వాస్తవికత, హేతు దృష్టి బుద్దుని సొత్తు. ఆయన తన ధర్మాన్ని యీ అంశాలతోనే 
పొందుపరిచాడు. అతిశయోక్తులు, అభూతకల్పనలు ఆయన (త్రోసిరాజన్నాడు. “కళ్లకు 
కనిపించేదాన్ని విశ్వసించు. నీకు తెలియనిదాన్ని నీ అవగాహనకు రానిదాన్ని. ఎంత 
పెద్దవారు చెప్పినా నమ వద్దు. దాన్ని వాస్తవికతకు దగ్గరగా వుందా? ? లేదా? ? అని ని పరిశీలించి, 
నీకు నచ్చితేనే అంగీకరించు” అని బుద్దుడు చెప్పాడు. 


కారుణ్యమూర్తి బుద్ధ మున. 


= జ్ఞానోదయం అయిన తరువాత బుద్దుడు కపిలవస్తు వచ్చినప్పుడు, te అనేకమందికి 
దీక్ష యిచ్చి బుద్ద సంఘంలో. చేర్చుకున్నప్పుడు, బుద్దుని. బాల్య. Ca దాయాది 
అయిన దేవదత్తుడు కూడా బుద్ద సంఘంలో చేరాడు... 
' బౌద్ద సంఘానికి న నాయకుడు బుద్దుడు అది చూసి దేవదత్తునిలో అసూయ 
వంకేగింద తాను బౌద్ద సంఘానికి నాయకుడు కావాలని దేవదత్తుని కోరిక. ఒకరోజు 
మెల్లిగా బుద్దుని సన దేవదత్తుడు “భగవాన్‌ | మీకు వృద్దాప్యం సమీపిస్తుంది. విశ్రాంతి 
ఆవసరం. అందుచేత తమరు నాయకత్వ నుంచి మ. ఆ was నాకు 
అ అని are వ My క 


“సను జీవించి వున్నంతకాలం బౌద్ద సంఘాన్ని నెనే నడుపుతాను” అన్నాడు బుద్దుడు. 
దేవదత్తుని సలహాలో అంతరార్థం బుద్దునికి తెలుసు. సహజంగా అతను అతిశయసరుశనీ, 
ఆతనికి నాయకత్వ లక్షణాలు లేవనీ కూడా ఆయనకు తెలుసు. దాయాది కనుక దేవదత్తుడు 
మిగతా శిష్యుల కంటే బుద్దునికి మరింత సన్నిహితం కావాలని ఆతను చేసే ప్రయత్నాల్ని 
బుద్దుడు ఆటంకపరచకుండా, ఆతనిలో మార్చును తెచ్చేందుకు ప్రయత్నం చేసాడు. 

సంఘ నాయకత్వం చెజిక్కించుకొనే ప్రయత్నం విఫలం కావడంతో, దేవదత్తుడు 
సంఘాన్ని రెండుగా చీల్చడానికి పూనుకున్నాడు. బుద్దుడు మరొక ఎనిమిదేళ్లకు మహాపరి 
నిర్యాణం చెందుతాడనగా, దేవదత్తుడు తన దగ్గరి మిత్రుల నూ, సురికొందరి భిక్షువులతోనూ 
“పోటీ సంఘం' నొకదాన్ని నెలకొల్పాడు. రాజగృహ సంఫాగా . వోని ఐదు వందల మంది 
భిక్షుల్ని తన కొత్త సంఘంలో చేరేందుకు వారిని (ప్రోత్సహించాడు. కానీ సారిపుత్ర, 

మొగ్గలాయనల కృషివల్ల భిక్షువులెవరూ దేవదత్తుని సంఘంలో చేరలేదు. 
ఇందుకు దేవదత్తుడు మరింతగా బుద్దునిపై ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఎలాగైనా 
బుద్దుని అంతమొందించాలని కూడా నిశ్ళయించుకున్నాడు. అందుకు మగధ రాజు 
కుమారుడైన అజాత శతృవును ఆసరా చేసుకున్నాడు. 
మగధరాజు బింబిసారుడు బుద్దునికి నమి శనబంటు. బింబిసారుడు జీవించి వున్నంత 
కాలమూ రాజగృహంలో తన ఆటలు సాగవని దేవదత్తుడు (గ్రహించాడు. అందువల్ల 
ఎలాగైనా అజాతశతృవుకు తండ్రి మీద ద్వేషం కలిగేలా చేయాలని తలంచి, ఆతనికి 
దుర్చోధనాలు చేయసాగాడు. “అజాత శత్రూ! నీ తండ్రి బింబిసారుడు (బ్రతికి వున్నంత 
వరకూ నికు మగధ రాజసింహాసనం దక్కదు. తెలుసుకో” అన్నాడు. 
“అజాతశత్రువులో ఆందోళన చెలరేగింది. నిజమే. తన తండ్రి తనకు రాజ్యం 
అప్పగించే ప్రయత్నంలో లేడు” అని అనుకున్నాడు. . న 
“నీ తండ్రిని వధించి, నీవు మగధ రాజ్య సింహాసనాన్ని : వశం చేసుకో 
దేవదత్తుడు, అజాత. శత్రువుకు సలహా యిచ్చాడు. 
అయితే తండ్రి అని కూడా చూడకుండా, అజాతశత్రువు బింబిసారుడ్ని ఖైదు చేసి, 
మగధ రాజ్య సింహాసనం అధిష్టించాడు. ఇక అజాతశత్రువు ప్రాపకం వల్ల, దేవదత్తుడు అనేక 
ప్రయత్నాలతో బుద్దుని కడతేర్చాలని ప్రయత్నాలు తీవ్రం చేసాడు. అజాతశత్రువు రాజైన 
తరువాత 'రాజగృహంలో దేవదత్తుని పలుకుబడి పెరిగింది. 
"ఒకసారి బుద్దుడు వర్గాకాలాన్ని రాజగృహంలో' గడపడానికి శిష్యులతో వస్తున్నాడని. 
దేవదతునికి కబురందింది. ఈ విషయం తెలిసి ఎలాగైనా బుద్దుని చంపడానికి దేవదత్తుడు: 
కుట్రలు య అజాతశ్నతు ఎ పైన్యంల్‌ య. ఆరితేరిన ప ఎంపికచేసి, , 


బుద్దభగవానుడు వచ్చే దారిలో వేరువేరుచోట్ల వారిని పొంచి వుండేట్టు చేసాడు. కానీ 
బుద్దుడు కంటపడగానే, ఆయన దివ్య తేజస్సు చూసి, ఆ విలుకాండ్రు తమ మనస్సు 
మార్చుకొని, ఆయన పాదాల మీద పడి తమని దేవదత్తుడు పంపగా, మిమ ల్ని చంపడానికి 
వచ్చామని, మమ్ము క్షమించమని వేడుకున్నారు. దయామయుడైన బుద్దుడు వారిని 
మన్నించి, తిరిగి వారిని దేవదత్తుని వద్దకు పంపివేసారు. 

ఆవిధంగా తన ప్రయత్నం విఫలం కావడంతో దేవదత్తుని కోపం మరింత పెరిగింది. 
తన పన్నాగం అమలు జరగడానికి మరొక అవకాశం కొరకు వెతకసాగాడు. బుద్దుని 
కదలికల్ని జా(గ్రత్తగా గమనిస్తూ, దేవదత్తుడు, ఒకసారి కొండ దిగువ భాగాన బుద్దుడు ధ్యాన 
నిమగ్నంలో వుండగా, కొండపై నుండి బండరాళ్లను ఆయనపై పడేట్టు దొర్లించే ఏర్పాటు 
చేసాడు. కాని ఆ కొండరాళ్లు మధ్యలోనే మరొక పెద్ద బండకు తగిలి ముక్కలైపోయాయి. 
అదికూడా విఫలం కావడం దేవదత్తునిలో (ప్రతీకారం మరింత పెరిగింది. 
... రాజగృహంలో మిక్కిలి భయంకరమైన “నలగిరి” అనే ఏనుగు మావటికి పెద్ద ఎత్తున 
బంగారాన్ని ఆశచూపి, ఆ బుద్దుడు రేపు యిదే మార్గంలో వచ్చేటప్పుడు, ఆయన మీదికి 
'నలగిరి' ని వదలమని చెప్పాడు. 

మరుసటిరోజు బుద్దుడు భిక్షాటనకు ఆ వీథిలోకి రానడంతోనే, మావటి 'నలగిరి' ని 
బుద్దుని పైకి వదిలాడు. నలగిరి ఘీంకారం చేసుకుంటూ వచ్చింది. బుద్ద భగవానుని 
ఆంతరంగిక శిష్యులు ఆనందుడు 'నలగిరి ఆ విధంగా రావడం చూసి, బుద్దునికి ముందు 
నిలబడి “భగవాన్‌, నేను ఆ ఏనుగునకు బలి అవుతానూ” అని నిలబడ్డాడు. కానీ 'నలగిరి” 
బుద్దుని సమీపించి, నిశ్చలంగా, చిరునవ్వుతో నిలబడివున్న బుద్దుని. వద్దకు రాగానే, 
శాంతించింది. బుద్దుడు (ప్రేమగా దానిని నిమిరి దీవించాడు. బుద్దుని పాదాల వద్ద ఏనుగు 
మోకరిల్లింది. 
"అటు తర్వాత కొద్ది కాలానికే దేవదత్తుడు మరణించాడు. షా టో 
ఎలాగైనా బుద్ద భగవానున్ని క్షమాపణ వేడుకోవాలని తహతహలాడాడు. కొందరి. భిక్షుల 
సహాయంతో "బుద్దున్ని దర్శనానికి బయల్దేరాడు. కానీ ఆయనను కలుసుకోకుండానే, 
దారిలోనే బుద్దుని తలంచుకుంటూ క్‌ వదిలాడు. స్త 

బుద్దుడు శతృవులనైనా క్షమించి, వారిలో పరివర్తన. లక రాగం కరుణామూర్తి. 


ఆమ్రపాలి ఉదంతం 


ఆ(మపాలి సౌందర్యవతి. ఆమం అనగా మామిడి పండు. మామిడిచెట్టు (క్రింద ఎవరో 
కనిపారేసిన పసికందును, బిడ్డలు లేని దంపతులు తెచ్చి పెంచిపెద్ద చేసారు. తదుపరి 


cg ణో! a se nara ayers sm Ps ta, 
; WE RR SEE SEs aa న వ హో De os ను గ సనన 


ను 


బుద్ద భగవానుడు. 


పెంపుడు తల్లిదండ్రులు కూడా చనిపోగా, “ఆమ్రపాలి” నా అనేవాళ్లు లేనిదయింది. కా 
ఆమ్రపాలి సౌందర్యం నైశాలిలో యువకులనెందరినో ఆకర్షించేది. వైశాలి నగర రాజకుమారులు 
కూడా ఆ(మ్రపాలి పొందుకొరకు పోటీపడ్డారు. తుదకు ఆమె సౌందర్యమే ఆమెకు శత్రువుల 
మారిందనుటలో ఆశ్చర్యం లేదు. 

ఆమపాలి తనను వివాహమాడుతుందని కతత కన్న సైన్యాధిపతి కుమారుడు 
సామంత యువకులు ఒకరితో నొకరు కలహించుకుంటూ, తుదకు రాజ్యంలోనే రాజరిక 
వ్యవస్థలో సంక్షోభం ఏర్పడే పరిస్థితికి దారితీసింది. 

' ఈ పరిస్థితుల్లో నగర సభ కొలువుతీరింది. రాజరిక వ్యవస్థలో వచ్చిన విభేధాలు 
సమసిపోవాలంటే, ఆమైపాలిని నగర వేశ్యగా వుండాలని తీరా ్యనించడం జరిగింది. ఆ|మపాళి 
నగర వేశ్యగా పరిగణింపబడింది. ఆమె మానసిక సంక్షోభంతో కుమిలిపోయింది. ఆమెలో 
కసి బయలుదేరింది. 'సమాజంపట్ట మనుషుల పట్ట ద్వేషం ప్రబలసాగింది. అయినా 
_చవేయగలిగిందేముంది ? ఆమెకున్న సౌందర్యం అనే య. ద్వారా; రాజకుమారుర్షి, 
_సామంతుల్ని, ధనిక యువకుల్ని నగర వేశ్యగా అలరింపజేసి, కోట్టాది సామ్మును, అపారమైన 
సంపదను ఆర్జించింది. వైభవోపేతమైన జీవితాన్ని గడిపింది. రాజ ప్రాసాదం వంటి భవనాన్ని 
నిరి ంపజేసుకుంది. ఆమె క్రీగంటి చూపు కోసం, యువలోకం తహతహలాడింది. తనకోసం 
య వాళ్లందర్నీ పాదాక్రాంతుల్ని చేసుకొంది. tre 

_.మగధరాజు బింబిసార చక్రవర్తికి సైతం ఆమపాలితో సంబంధాలు ఏ వున్నాయని కూ కూడా 
“ఒక కథనం ప్రచారంలో వుంది. ఈ విధంగా వైభవమైన భోగభాగ్యాలు కూడా కలిగివుండి 
కూడా, మనస్సుకు ప్రశాంతత, స్థ స్థిమితం ఆమ్రపాలికి లేకపోవడం వింతేమీ కాదు. 

ఒకసారి. బుద్దభగవానుడు వైశాలి నగరంలో విడిది. చేయ డం జరిగింది. అ 
కూడా బుద్దుడు వైశాలికి వేంచేసాడని తెలిసింది. ఆ మహామహుని ' దర్శించాలనే: తహృతహళో 
 మొదటిరోజునే బుద్దుని. వద్దకు. వెళ్లి, సావి ంగపడింది. బుద్దుడు. దయార్ర as 
_ఆ(మ్రపాలిని దీవించాడు... త స క్ష 
ప్రభూ నా, ae మీరు భి భిక్షకు దయచేయండి నా ఆతిథ్యం స్వీకరించండి” అని 
'వేడుకున్నది. బుద్దుడు “అలాగే” నన్నాడు. మరుసటి రోజు ఆమ్రపాలి గృహంలో బుద్దునికి 
ఆతిధ్యం. యిచ్చే “సన్నాహాల్లో ఆమ్రపాలి నిమగ్నమైంది. అయితే ఆమ్రపాలి చెల్లిన 
_ మరికాసేపటికే వైశాలి సామంతులు బుద్దుని య. వచ్చారు. బుద్దుని ఉపదేశం 

పూర్తికాగానే సామంతులు “రేపు మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసింది” అని eee 1 
**“ఆమ్రపాలికి, మాటిచ్చాను. రేపు ఆ(మపాలి యింట ఆతిథ్యం వుంది” అన్నాడు. 
క నూ రయ, వ ల. మ సామంతులు. . 


స్‌ 


“మొదట ఆమ్రపాలికి వాగ్దానం చేసాను గదా” అన్నాడు బుచ్చుడు. 
ఒక్‌ వేశ్య మాకంటే ఎక్కువా ?” అని సామంతులకు ఆగం see బుద్దుడు 
వారికీ సావధానంగా నచ్చచెప్పాడు. 

"సంఘ పరిచ్యుతులకే బౌద్దం అవసరం ఎక్కువగా వుంటుండి” అంటూ మీకు నా పైన 
గౌరవముంటే, మీరు కూడా ఆమ్రపాలి యింట జరిగే విందుకు రావలసింది” అని చెప్పాడు. 
సామంతులు కూడా అందుకు అంగీకరించారు. 
అప్పటివరకు ఏ ఒక్కరూ యివ్వనంత గొప్పగా ఆమ్రపాలి బుద్ద పరర విందు 
యిచ్చింది. స్వయంగా బుద్ద అనుయాయులకు వడ్డించి, ఆదరించింది. ఎందు కార్య(క్రమం 
చాలా అట్టహాసంగా గడిచింది. 

- బుద్దునికి వీడ్కోలు యిస్తూ, ఆమ్రపాలి బుద్దుని పాదాలపై బడి “భగవాన్‌ ! ! నేను 
యీనాడు 'ధన్యురాలినయ్యానని భావించి, ఆనందపడుతున్నాను. కానీ నాకు మనస్సు 
స్థిమితంగా వుండడం లేదు. జీవితంలో ఒంటరిదాన్ని. ఆతీ శ్రయులంటూ ఎవరూ లేనిదాన్ని 
' యీ సంపదలు నాకు శాంతిని యివ్వడం లేదు” అని అన్నది. 

- బుద్దుడు చిరునవ్వు నవ్వి “ఒక మిసమిసలాడుతున్న మామిడిపండు యిచ్చి, జ 
నేను తిరిగి వైశాలి వచ్చిందాకా నీవు దిన్ని భద్రంగా దాచిపెట్టు”. మ a నాకు ష్‌. 
బహుమతిగా యివ్యాల్సి వుంటుంది” అని యిచ్చి వెళ్లాడు. | 

” ఆమ్రపాలి తనకు బుద్ద భగవానుడు we మామిడిపండును జాగ్రత్తగా 2 ఒక 
బంగారు పెట్టెలో దాచి వుంచింది. య. సు 

కొన్నాళ్లు గడిచిన తరువాత, బుద్ద భగవానుడు వైశాలి సందర్శించడం జరిగింది. 
బుద్దుడు ఆ సందర్భంలో “ఆయైపాలి” గృహానికి వస్తున్నట్టు వర్తమానం పంపాడు. 
ఆమ్రపాలి స్వయంగా ఎదురేగి బుద్దభగవానున్ని ఆహ్వానించింది. 
.. బుద్దుడు ఉచిత మర్యాదలన్నీ జరిగాక “ఆ(మ్రపాఠీ ! నీవు గతంలో నేను మీ యింట 
ఆతిథ్యానికి వచ్చినప్పుడు యిచ్చిన మామిడిపండు తీసుకురా !” అన్నాడు. 
ల ల. తాను స. దాచి వుంచిన మామిడిపండు వ, బుద్దభగవానునికి : 


బుద్దుడు వాన్స్‌ పట్టుకొనగానే, దాని “టెంక చీలి. వచ్చింది. దాన్ని ఆమ్రుపాలికి 
చూపిస్తూ బెంకలో నిలిచివున్న విత్తనం మొలకని తీసి, మామిడిపండు. అంతా వడలిపోయింది. 
దాని పౌరు, సొగసంతా క్షీణించిపోయింది. కానీ దానిలో నిక్షిప్తంగా వున్న యీ విత్తనం అలాగే 
నిలిచి వుంది. దీన్ని నాటితే, తిరిగి మొలకెత్తగలదు. కనుక ఆ(మ్రపాలీ [ జీవితంలో చ. 


అందం శాశ్వతం కాదు. భోగభోగ్యాలూ అశాశ్వతం. కాని యీ విత్తనం వంటి నీ జీవితాన్ని 

తృప్తితో, ప్రశాంతంతో కొనసాగించగల అవకాశం నీ మనస్సుకే చెంది వుంది. - కనుక నీవ 

నీ జీవితాన్ని సంఘారామానికి అంకితం చేసుకొని, సంఘ (శ్రేయస్సుకు వినియోగించవలసింది' 
"అని బోధించాడు. 

ఆ(మపాలి విచలితురాలైంది. బుద్దుని బోధనలు ఆమెను ఊరడించాయి. వెంటనే 
బౌద్ద దీక్ష తీసుకుంది. తనకున్న ఆస్తి, సంపదనంతా సంఘారామానికి (వ్రాసి యిచ్చింది, 

ఆ[మపాలి బౌద్ద భిక్లుకి అయింది. 


వసంత సేన్‌ 


' ఆపదలో వున్న వారిని, 'అనాధల్ళ్ని, సంఘ బహిష్కృతుల్ని, బౌద్దులు ఆదకంచాల్‌ 
వారిని ఊరడించి, వారిలో ఆత్మ స్థయిర్యాన్ని పెంపాందింపజేయాలనీ. సమాజంలోని ప్రతి 
ఒక్కరిపట్ల మానవతను చూపాలని బుద్ర భగవానుడు తన శిష్యులకు పదే పదే ఉద్భోదించేవాడు. 
కరుణామయుడైన బుద్దుని ఉపదేశార్ని ఆయన శిష్యులు a భావించి, ఆచరణలో 
పెట్టేవారు. 
- బుద్దుని ప్రియమైన శష్యులందరిలోనూ ఆనందుడు పిన్న వయస్కుడు, శౌర్య సామంతుల 
యింట జన్మించిన ఆనందుడు సహజ నరక: ర: యౌవన 
ప్రాయంలోనే బుద్దునికి శిష్యుడైనాడు. 
. ఒక రోజున వైశాలిలో ఆనందుడు భిక్ష కొరకు నగరంలో పర్యటిస్తూ ఒక సంపన్న గృహం 
_ ముందు నిలిచాడు. వైశాలిలో వర్షాకాలం గడపడానికి బుద్ద. ప సరి రం నగర సమీపంలోని 
సంఘారామంలో విడిది చేసి. వుందీ. beg 
క ఆనందుడు భిక్ష కోసం నిలిచి. వున్న గృహం వైశాలి. లి నగరంలో ( 'ప్రపిద్ది పెద్ది చెందన నగర వేశ్య 
L వసంతసేవది. వసంత సేన తవ ఆ ఆపురూప లావణ్యంత' * సామంతుల్నీ. ధనికుల్ని ఆకర్షించి, 
సంపన్నులైన విటుల నుంచి, అంత్తులేని పంపదను ఆర్డించింది. వైశాలిలోని సంపన్నులలో 
వసంతపేన కూడా ఒక పంపన్నురొలిగా పరిగణింపబడింది. విలాసవంతమైన భవనంలో, 
వన భాగ్యాలతో జీవితాన్ని గడుపుతోంది. 
భవనంపై అంతస్తు ను కిటికీ వద్ద వయ్యారంగా కూర్చుని వీథి వైపు చూస్తూ 
వుండిపోయిన వ రత సేవకు, ఆ 'వీథిలో భిక్షాటన చేస్తున్న ఆనందుడు ఆమె కంటపడ్డాడు. వ్‌ 
ముండనం దచేయించుకొని, కాషాయాంబరాలు ధరించి వున్నప్పటికీ, ఆనందుని తేజస్సు, 
దర్వం వసంతసేన హృదయాన్ని 'పరవశింపజేసాయి. కన్నార్పకుండా ఆనందుని ను 


చూస్తున్న వసంత సేనకు, ఆనందుడు తన యింటికే భిక్ష కోసం 
గమనించింది. 


వెంటనే వసంతసేన స్వయంగా తనే భిక్ష తీసుకొని పళ్తెరంలో గబా గబా వీథి వాకిటకు 
వచ్చి, ఆనందునకు భిక్ష పెడుతూ వయస్సులోనే మీరు దీక్ష వ ఆనీ 
ప్రశ్నించింది. 

“బుద్ద భగవానుని సేవకు పిన్నా, పెద్దా వయస్సు తేడా ఏముంటుంది ? బుద్దుని. 
శిష్యుడిగా వున్నందుకే ఆనందిస్తున్నాను” అని అన్నాడు ఆనందుడు. 4 

“ళు 

“ఆనందుడు”! 

బుద్ద పరివారం ఎంత కాలం వైశాలిలో వుంటుధిది ge 

“రః  వర్తాకాలం అంతా యిక్కడే వుంటాం”. 

“అయితే "నీవు భిక్ష కోసం యీ వీథి అంతా తిరగనక్కరలేదు. సరాసరి మా యింటికే 
రావలసిందిగా కోరుతున్నాను. మీకు (ప్రతి దినం సరిపడా భిక్ష నేనే సమకూరుస్తాను. ఇది 
నా విన్నపం” అంది వసంతసేన. 

“అలాగే” అన్నాడు ఆనందుడు. 

వెళ్లిపోతున్న ఆనందుని వైపు తదేకంగా చూస్తూ వుండిపోయింది టం క 

మరుసటి రోజు ఆనందుడు ఆ వీథిలో భిక్షాటన చేస్తూ వసంతసేన యింటి ముందు 
నిలుచున్నాడు. ఆసమయం కోసమే ఎదురుచూస్తున్న వసంతసేన గబగబా ఆవందుని 
వద్దకు వెలి భిక్ష క్షయిచ్చింది. వసంతసేన తనవైపు ఆర్తిగా చూడడం ఆనందుడు గమనించాడు. 

+ "రేపు ఇదే వేళకు నీ కొరకు ఎదురు చూస్తుంటాను” అంది వసంతసేన. 
ఆనందుడు చిరునవ్వుతో అక్కడినుండి కదిలిపోయాడు. 

కొన్నా ఇళ్లిలాగ. గడిచాయి. 

“రోజు ఆనందుడు భిక్ష! కొరకు వసంతసేన యింటికి న అంతకుముందు 
రెండు రోజులుగా ఆనందుడు భిక్షకు రాలేదు. 

“భిక్షూ ! నీవు రెండు రోజులు భిక్షకు రాలేదేం ? నేను నీ కోసం కళ్లుకాయలు భై 

ఎదురుచూసాను” అంది వసంతసేన. 1 
ఆనందుడు సకసల. “రెండు రోహలు: నాకు జ్వరం? కాసింది. అందువల్ల రాలేదు' 

వసంతసేన విచారంతో ఆనందుని వైపు చూసింది. వ 

“ఆనందా ! ఈ రెండు రోజులు నేను నీకు జ్ఞప్తికి రాలేదా ? rere | టీ 

“రోజూ భిక్షకు వస్తున్నాను గదా! భిక్ష తీసుకొనే సమ న్తూని నిక గుర్తుకు వచ్చేదానివి” 
అన్నాడు ఆనందుడు. త + 


“భిక్లూ ! యీ పిన్న వయస్సులో నీకు యీ సన్యాస దీక్ష వ్యర్దం. అనవసరంగా శరీరాన్ని 
కష్టపెట్టుకుంటున్నావు' పంది లాలనగా. 
“కాదు, బుద్ద దీక్ష నాకు పరమానందంగా వుంది, దీన్ని నా జీవితాశయంగా 
భావిస్తున్నాను” అన్నాడు ఆనందుడు. 
“నేను నిన్ను ఎంతగానో (ప్రేమిస్తున్నాను, ఆనందా ! నా మనస్సును నీవు (గ్రహించడం 
లేదా ?” 
“ప్రతి ఒక్కరి హ హృదయాల్లో (పేమ నెలకొని వుంటుంది. వసంతసేనా ! జగత్తు 
(డగ్రమమయమైంది” అన్నాడు ఆనందుడు. 
ఆనందుని కష వసంతసేనకు తృప్తినివ్వలేదు. 
“నివు నన్ను ట్రేమిస్తున్నావా ? లేదా ! నాకు సూటిగా జవాబు చెప్పగోరుతున్నాను" 
అంది వసంతసేన నిగ్గదీసి. . 
“ప్రేమిస్తున్నాను, వసంతసేనా! బౌద్దులకు ఈ జగత్తంతా (పేమమయంగా కనిపిస్తుంది" 
“అలా కాదు. నేను అందంగా వున్నానా? లేనా” 
“నివు సౌందర్యరాశివి. సందులో సరదెహమెముంది?” = 
_ వసంతసేన Fs ఉప్పొంగింది. 
ఆనందుడు భిక్ష స్వీకరించి, మెల్లిగా అక్కడినుండి కదిలివెళ్లిపోయాడు. “నిన్ను 
ప్రేమిస్తున్నాను, వసంతసేనా !' అనే పదమే వసంతసేనకు పదే పదే గుర్తుకు వస్తూ ఆ 
రోజంతా తన్మయత్యంలోనే గడి గడిపింది. అంతకుమించి ఆనందునిలో , తనపట్ల మరే స్పందన 
కనిపించకపోవడం వసంతసేనను ఆశ్చర్యంలో ముంచెత్తింది. తన పొందు కోసం వైశాలి 
నగరం తహతహలాడుతుంది. తన (క్రీగంట చూపుకోసం. సామంతులు, ధనిక శ్రేష్టులు, 
సంపన్నులు. ఎదురుచూస్తూ, తన క పిలుపు కోసం పడిగాపులు పడుతూ వుంటారు. ఈ + భిక్షువు 
మాత్రం తనప ట్ల యింత ఉదాసీనత వహించడానికి కారణమేమి ? తన మనస్సు ౦ 
బిక్షువు కోసం పరితపించడమేమి ? మనస్సు ఎంత విచిత్రమైంది. అంటూ వసంతసేన. 
ఎంతగానో ఆనందుని ఆలోచనలతోనే గడపసాగింది. తను ఎంతగా నురచిపోదామన్నా, 
ఆనందుని దివ్య స్వరూపమే తన కళ్లకు కనిపిస్తోంది. 
 ఆమరుసటి రోజు ఆనందుడు భిక్ష కొరకు యధావిధిగా వసంతసేన యింటి ముందు 
నిలబడ్డాడు. భిక్ష తీసుకొని వసంతసేన అతని ముందుకు వచ్చి భిక్ష యిచ్చింది. 
క 1 నీవు యీ సన్యాసామ్రమాన్ని వదిలి పెట్టి, నాతో వుండటం నీకిష్టమేనా ?' 
"అని సూటిగా ప్రశ్నించింది. Rx 
... . అవందుడు ఎలాంటి ఉద్రేకానికి క చిరునవ్వు నవ్వి శ కూడా బౌద్ద... 
బిక్టుకిగా పరివర్తన చెందితే సంతోషిస్తాను” 


“అప్పుడు సంఘారామంలో పదుగురి భిక్షువుల మధ్యనే మనం కూడా గడపాలి. గదా! 
నేను కోరుతున్నది సంఘ జీవితం కాదు. కేవలం మన యిద్దరం కలసి ఏకాంతంగా, 
అనందంగా, భోగమయ జీవితాన్ని గడపాలని అడుగుతున్నాను” అంది వసంతసేన. 
_ “శారీరక సుఖాలు, భోగభాగ్యాలు శాశ్వతం కాదు. వసంతసేనా! కోరికలు కళ్లెం లేని 
గుర్రాల వంటివి. మన పయనం గమ్యం లేనిదవుతుంది”. 
“మరి, నన్ను (ప్రేమిస్తున్నానని చెప్పావు కదా !” అంది వసంతసేన. 
“అవును, ఇప్పటికీ (ప్రేమిస్తున్నాను. ఎలాంటి. (ప్రతిఫలం ఆశించని, నిర్మలమైన 
మనస్సుతో (ప్రేమిస్తున్నాను” అంటూ ఆనందుడు మెల్లిగా సాగిపోయాడు. 
ఆనందుడు తనకు అర్థం కావడంలేదు. “బౌద్దులకు కామవాంఛలు వుండవు గదా. 
ఈ యువ సన్యాసి కూడా అంతేనేమో [7 అనకురేద. 
కొన్నాళ్లు ఆనందుడు భిక్షకు రాలేదు. మరి కొన్ని రోజులు గడచిపోయాయి. క్రమంగా 
వసంతసేన కాలంతోపాటు ఆనందుని గురించిన ఆలోచనల్ని. మరచిపోయింది. 
"ఇంతలో వసంతసేనకు దుర్దశ సం'్రాప్తించింది.. వైశాలి నగర సభ వసంతసేనపై 
అభియోగాన్ని మోపింది. వైశాలి. రాజ్యంలోని కొందరు పలుకుబడి గల సంపన్నులు 
వసంతసేనపై తీవ్రమైన ఆరోపణలతో, అభియోగం తెచ్చారు. విచారణ అనంతరం 
వసంతసేనపై వచ్చిన ఆరోపణలు రుజువు చేయబడినవి. - ఫలితంగా వసంతసేన ముక్కు, 
చెవులు కోసి, ఆమెకు సంబంధించిన యావదాస్తిని స్వాధీనం చేసుకొని, దేశ ద 
చేయవలసిందిగా న్యాయమూర్తులు తిరు 
శిక్ష అమలుపరచబడింది. 
we ముక్కు, 'చైవులు కోసి, రాజభటులు నిర్జాషర్యాంగా వంటరిగా అమెను 
నగర ర పొలిమేరలు దాటించి, "వదిలివేసారు. | 
"వసంతసేన గుండెలు పగిలేలా ఏడ్చింది.  తనకెవరు దిక్కు గ ముక్కు, చెవులు 
కోయడం ద్యారా తన శారీరక అందాన్ని 'వికృతపరచడం : జరిగింది. తన సంపదనంతా 
ప్రభుత్వం స్వాధీనం చేసుకొంది: కట్టుబట్టలతో యీనాడు. యిక్కడ నగరం వెలుపల 
వదిలివేయబడింది. తన జీవితం ఏంకాను ? తన (బ్రతుకు సర్వనాశనం అయింది. 
నిన్నటిదాకా వైశాలి నగరంలోని (ప్రతి ఒక్కరూ తన కోసం ఏ త్యాగం చేయడానికైనా 
సిద్దపడ్డారు. కానీ, ఈ ప రూపంతో వున్న వసంతసేన వైపు ఎవరూ, కూడా. కన్నెత్తి 
చూడలేదు. ర. 
“భగవాన్‌ అంటూ రెండు చేతులతో ముఖాన్ని కప్పుకొని, గుండెలవిసేట్టు రోదిస్తూ రా, . 
ఎటు వెళ్లాలో, ఏమి చేయాలో తోచక, అనాధగా మిగిలిపోయింది వసంతసేన. 


_ అప్పుడు (పేమపూరితమైన కంఠంతో “వసంతసేనా !” అంటూ మృదువుగా ఒక స్వర 
ఆమెకు వినిపించింది. “ఎవరూ” అంటూ ఆశ్చర్యంతో వెనుదిరిగి చూసింది. 

“నేను, ఆనందుద్ని !” అంటూ (ప్రేమగా ఆమె తలపై చేత్తో నిమిరాడు. 

వసంతసేన అంత దుఃఖంలోనూ, వెర్రిగా నవ్వుతూ “పిచ్చి ఆనందా ! అంతా 
అయిపోయాక యిప్పుడు వచ్చావా ! చూడు, నా ముఖ సౌందర్యం ఏమైంది ? నేను పూర్వపు 
వసంతసేననే అనుకుంటున్నావా ? స్త్‌ ప్రమ కవాటాల్ని ఆలస్యంగా తెరచావు, ఆనందా !' 

' అని వెక్కివెక్కి ఏడ్చింది. “యిప్పటికీ నన్ను (ప్రేమిస్తున్నావా, ఆనందా !” అని అడిగింది, 
ఆనందుడు నవ్వుతూ “అవును, ఇప్పుడు నిన్ను మరింతగా es 
వసంతసేనా ! నా (ప్రేమ నీకు యిప్పుడే కావాలి. నిష్కల్మషమైన 'ప్రైమకు శారీరక 
సౌందర్యంతో పనిలేదు. నేను నీ అంతః సౌందర్యాన్ని మా(త్రమే, ఎలాంటి ప్రతిఫలాక్ష లేకుండా 
ప్రేమిస్తున్నాను” అన్నాడు. 

వసంతసేన ముకుళిత హస్తాలతో “ఆనందా ! ఈ ప్రపంచంలో నువ్వొక్కడివే, నాకు 
ఆత్మీయుడిగా మిగిలావు. జీవితంపైన మమకారాన్ని వదిలి, ఆత్మహత్యకు నను సిద్దపడే 
సమయంలో నీవు వచ్చి, నన్ను (ప్రేమతో పలకరించావు, అంతేచాలు ? ఆనందం” అంటూ 
ఆనందునివైపు దయనీయంగా చూస్తూ నిలబడింది. 

“నేను యింతకుముందే చెప్పాను. వసంతసేనా ! శారీరక సౌందర్యం. రోగభాగ్యాలూ 
శాశ్వతం కాదు. కాంక్షతో కూడినది కాముకత్వం, కోరిక స్వార్థాన్ని ఆశిస్తుంద. కానీ (పేమ 
ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించదు. అది నిష్కల్మషమూ, త్యాగపూరితమూ అయినది. (ప్రేమ 
శాశ్య్వతమైని. నీకు యిప్పుడెవరూ లేరని విచారించవద్దు. బౌద్ద సంఘారామం నిన్ను 
ఆహ్వానిస్తుంది. సంఘారామం ఒడిలో నీవు ఓదార్పు, విశ్రాంతిని పొందగలవు. బౌద్ద భిక్షుకిగా 
నీవు నీ జీవితాన్ని తృప్తిగా గడపవలసింది, పద, వెళదాం !” అంటూ. ఆనందుడు మెల్లిగా 
వసంతసేనను నడిపి ంచుకుంటూ, సఠీఘారామం వైపు దె దారితీసాడు. 

సంఘారామం చేరిన తదుపరి Sua | అడుగో | బుద్ద భగవానుడు. ఆయన 
బుద్దభగవానుని వద్దకు తీసుకొనివెళ్తాడు.. 

వసంతసేన చేతులు జోడించి, 2 బుద్ద భగవానుని సమీపించి, ముందుకు వంగి, ఆయన 
పాదాలపై పై వాలిపోయింది. ల 
“బుద్దుడు తన అమృత హస్తాలతో వసంతసేన తలపై నిమురుతూ “ఆనందా, 

వసంతసేనకు "దీక్షను యిప్పించు” అని అన్నాడు. 

పతితులకు, (భ్రష్ణులకు, సంఘ బహిష్కృతులకు, దిక్కులేని వారికీ సంఘారామం 
ఆశ్రయం యిచ్చి ఆదరిస్తుంది. 

ఇదే బౌద్దం యొక్క విశిష్టత ! 


మహాకొళ్ళపుని కథ 
బౌద్దంలో ఆడంబరాలకు, భేషజాలకు తావులేదు. ఆకర్షించే పద్దతులను, యితరులను 
నుభ్యపరచడం, ఆశ్చర్యపరచడం వంటి (ప్రక్రియలను కూడా బుద్దుడు నిరసించేవాడు. 
వాస్తవికత, నిరాడంబరత, సచ్చీలం బౌద్దులు అలవర్చుకోవాలని బుద్ద భగవానుడు శిష్యులకు 
ఉపదేశించాడు. (1 
బుద్దుని శిష్యుల్లో మహాకాశ్యపుడు పొడగరి, బలిష్టమైన శరీరం, ష్‌ కలవాడు. కానీ 
ఆయన తన శరీర సౌష్టవాన్ని గురించి గర్వపడుతూ వుండేవాడు. ఇతరులు తనవైపు 
చూడాలనీ, తన అందచందాన్ని పొగడాలనీ తాపత్రయపడేవాడు. 
బుద్దుని ఉపదేశం వినడానికి పరిసర (ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా 
వచ్చేవారు. స్త్రీలు, పురుషులు, చిన్నా, పెద్దా అని లేకుండా బుద్దుని దర్శించడానికి 
కుతూహలపడేవారు. 
తధాగతుని బోధనలు (ప్రతి ఒక్కరినీ ఆకట్టుకొనేవి. 
ఉపదేశ సమయంలో మహాకాశ్యపుడు, ఆనందుడువంటి శిష్యులు సభలో వున్న ప్రజల్ని 
సభ జరగడానికి అనువుగా సర్దుబాటు చేస్తూ వుండేవారు. (స్త్రీలను ఒకవైపు, 
మరొకవైపు కూచోబెట్టి, భగవానుని సందేశం అందరికీ వినిపించే ఏర్పాట్లు చేసేవారు. 
ఒకనాడు మహాకాశ్యపుడు, నూతన కాషాయ వస్త్రాన్ని ధరించి, సభికుల sa 
తిరుగుతూ, తన ఆధిక్యతను వెల్లడి చేసుకుంటూ, ముఖ్యంగా (స్త్రీల విభాగంలో తిరుగుతూ 
వుండటం బుద్దుడు గమనించాడు. మహాకాశ్యపుని అతిశయం, నూతన వస్త్రధారణ అంతా 
బుద్దుడు చూస్తూ మధ్య మధ్య అతన్ని పరిశీలిస్తూనే ఉన్నాడు. 
మహాకాశ్యపుడు సభ యావత్తూ కలియతిరుగుతూ దగద్దాయమానంగా మెరుస్తున్న 
తన నూతన కాషాయాంబర వ(స్తధారణను 1 పదుగురూ చూడాలన్న కా కాంక్షను న్స్‌ క్‌ట్టవచ్చినట్టు 
కనబరుస్తూ ఆర్భాటం చేస్తూనే వున్నాడు. . 
సభ ముగిసింది. ప్రజలందరూ వెనుదిరిగి వెళ్లిపోయారు. శిష్యులు సంఘారామంలో 
పనులు చూస్తున్నారు. బుద్ద భగవానుడు ఉచితాసనంై పై కూచునే ఎకాశ్యపా” అని పిలిచాడు. 
“భంతే” అంటూ కాశ్యపుడు వినయంగా వచ్చి బుద్దుని ఎదుట నిలుచున్నాడు”. ఈ 
నూతన కాషాయ వస్త్రం నీకు బాగా నచ్చింది కదూ” అన్నాడు. “చాలా బావుంది" అన్నాడు. 
: మహాకాశ్యపుని కళ్లల్లో కాంతి వెల్లివిరిసింది. వ. 
ఈ వస్త్రం మీరు తి! “ధంతే” అన్నాడు వినయంగా. 
“నురి-నీవు ఏమ్‌ ధరిస్తావు” అని అడిగాడు... = 
“మీరు ధరించిన bl యిచ్చినా, చాలు” అన్నాడు వాసన 


Fee! RRR Eris 
స్ట స ప న —— 


ఆ సమయంలో బుద్దుడు ధరించి వున్న వస్త్రం బాగా మాసిపోయి, చిరుగులతో, ఏ 
మాత్రం ధరించడానికి వీలులేకుండా వుంది. 

.. “ఈ వస్త్రం నీకు అందాన్నివ్వదు, కాళ్యపా ! నేను ధరించిని జీర్ల వస్త్రం కదా !” అని 
అన్నాడు. | : 
య. సిగ్గుపడ్డాడు. 

శిష్య పరివారం ఎవరి పనుల్లో వాళ్లు వున్నారు. 

మహాకాశ్యపుడు ఒక్కడే బుద్దుని సమీపంలో ఉపనిష్టుడై వుండగా, సాటి శిష్యులకు ఆ 
సమయంలోనే, కాశ్యపునిలోని బలహీనతల్ని గురించి హెచ్చరించాలని బుద్దుడు తలంచాడు, 

“రాజ కుటుంబంలో జన్మించి, రాజభోగాలు అనుభవించిన తమరు, యీ జీర్ణ వస్త్రం 
ధరించగా లేనిది, నాకు వర్దనీయం కాదు గదా, భంతే !” 

“మనం సన్యాసులం ! బౌద్దులం, మనకు సంపదా, లేమి సమానమే, ye 
భోగభాగ్యాలూ, తుదకు జీవితమే నశ్వరం కదా”. 

“తమ ఉపదేశమే, మాకు శిరోధార్యం, భంతే”.. 

“శరీరం మీద (ప్రేమ, అందచందాల పట్ల అనురాగం, యౌవనకాంతుల మీద మమత. 
ఉండరాదు. మమతా, సరాగాల్ని వదిలిపెట్టకుండా, పరిపూర్ణత, వ లభించదు. | 
నిష్మామం ౩ మనక పరిపూర్ణతకు సోపానం, కాళ్యపా” అన్నాడు బుద్దుడు. వ. 

బుద్దుని ఉపదేశం వల్ల క్ల మహాకాళ్యవునిలో దాగివున్న మానవ బలహీనతలు పటాపంచలు. 
కాసాగాయి. సై 

: “స్నానానికి యే కాశ్యపా” అంటూ బుద్దుడు లేచి స్నానవాటిక వైపు సాగిపోయాడు. ( 
మహాకాశ్యపుడు తాను ధరించిన నూతన వస్త్రాన్ని పిండి, ఆరవేసి ఉంచాడు. _ 

"బుద్దుని స్నానానంతరం 4 తేన నూతన వ'స్తాన్ని * బుద్దునికి ధరించేందుకు అందించాడు. 
బుద్దుడు దాన్ని ధరించాడు. మహాకాశ్యపునికి ః కష్టం కలగక్షుం , అతనికి ఈ కృపి కలి | 
బుద్దుడు భా అందుకొని, ధరించి నట్టు ప్లై మహాకాశ్యపుడు గ్రహించాడు. బుద్దుని గప పు 
శిష్యుల పట్ల ఆయనకు గల అపార 'ధ్రేమాభిమానాలకు కాశ్యపుడు పులకించి పోయాడు. 

అప్పటినుంచీ? బుద్దుని ఉపదేశసందర్భంలోనూ, సభలూ సమావేశాల్లోనూ మహాకాళ్యపుడు 
అతి నిరాడంబరంగా, నిర్మలమైన మనస్సుతో మెలగసాగాడు. తన శిష్యుల (ప్రవర్తన పట్ట, 

ముఖ్యంగా పైతిక విలువల్ని అలవర్చుకోవడంలో, ల ల మనస్సు కలిగి వుండడానికీ | 
బుద్దుడు (శ్రద్ద తీసుకునేవాడు. శిష్యుల మంచి చెడ్డలన్నీ బుద్దుడు తనవిగానే భావించేవాడు. 

ఈ సంఘటన మహాకాశ్యపుడు. తన జీవితాంతము గుర్తు పెట్టుకోవడమే కాదు, 
బుద్దుని జీర్లవస్తాన్ని తను భద్రంగా దాచుకున్నాడు. అంతేకాదు బుద్దుని మహా పరి. 
నిర్యాణనంతరం కూడా దాన్ని తన వద్దనే వుంచుకొని, రాబోవు 'బుద్దునికి (మైల 


బుద్దుడు) అందించేందుకు నేటికీ గృధకూట పర్వతాల్లో ఎదురుచూస్తున్నాడని బుద్దగాధల్డో 
వకించబడింది. 
బుద్దుడు మహాపరినిర్యాణం చెందిన తదుపరి, అజాతశత్రు మగధ రాజధాని. 
రజగృహంలో బౌద్దులనందర్నీ సమావేశ పరిచి, ప్రథమ బౌద్ద సంగీతిని నిర్వహించాడు. ఈ - 
ప్రధమ సంగీతికి మహాకాశ్యపుడే అధ్యక్షత వహించాడు. బుద్దుని బోధన లన్నటినీ క్రోడీకరించి, . 
భూర్దప(త్రాల మీద, తాటాకులపైనా సంకలన పర్చిందీ హ్‌ మహాకాశ్యపుడే. 
_ బుద్దునికి అత్యంత ఆప్షుడు మహాకాశ్యపుడు. 


బింబా వృతాంతం | 

బుద్దుని ఎలాగైనా అప్రతిష్ట పాలు జేయాలని బ్రాహ్మణ పౌరోహిత వర్గం నిగంతరం 
ఆయనకు “వ్యతిరేకంగా ప్రవర్తించుచూ, సంఘారామానికి అనేక కష్టనష్టములను కలిపీస్తూ 
ఉండేది. ఎందుకనగా బుద్దుడు వర్ల వ్యవస్థను ఖండించడం, కుల వ్యవస్థను వ్యతిరేకించడం, 
మానవులంతా సమానమేనని చెప్పడం పౌరోహిత వర్గానికి మింగుడు పడలేదు. 

బుద్దుడు వైశాలిలో విడిది చేసినప్పుడు ఒకసారి వర్దాక్రాలమంతా గడపవలసి వచ్చింది. 
ప్రతినిత్యమూ సంఘారామం వద్ద సాయంత్రం బుద్దుని ఉపదేశాలు వుండేవి. చుట్టుప్రక్కల = 
ప్రజలందరూ వచ్చేవారు. కొందరు రాత్రి గడిస్తే సం౦ఘారామంలోనే గడిపి వెళ్లేవారు. 

అక్కడికి ప్రతిరోజు 'బింబా” అనే యువతి కూడా (క్రమం తప్పకుండా బుద్దుని 
బోధనలు వినడానికి వస్తూ వుండేది. బాగా (ప్రొద్దుపోయే దాకా సంఘారామంలో గడిపి, 
తదుపరి యింటికి వెళుతూ వుండేది, ప్రతి రోజూ బుద్దునికి శ్రద్దగా పాలు, పండు ప తెచ్చేది. 

“బింబో అందగత్తె బాగా అలంకరించుకొని, యినుమడించిన సౌందర్యంతో ౯ బుద్దునికి 
అతి సమీపేరలో కూచుని వుండేది. అడిగినా, అడగకపోయినా, తనే కల్పించుకొని, అవసరమైన 
సమయాల్లో బుద్దునికి సేవలు చేస్తూ వుండేది. బుద్దుని శిష్యులు బింబాను గమనిస్తూనే 
వుండేవారు. కొందరు ఆమెకు బుద్దుని యెడల భక్తిభావం ; వల్ల ప య 


మెలుగుతుందని సరి పెట్టుకొనేవారు. క్ష 
ఒక్కోరోజు బాగా పొద్దు పోయాక, మరొకసారి తెల్లవారు రూమున సంఘారామం 


నుండి బయటకు వచ్చి, యంటికి వెళుతూ వుండేది. “ఎవరైనా “యింత పొద్దు పోయిందాకా = 
వున్నావేమి? బింబా” అని న. “బుద్ద భగవానుని సేవలు లు చేసుకునేప్పటికి ( యింత 
రాత్రయింది” అనేది. స 
“శిష్యులున్నారు గదా! 
“భగవానునికి నా సేవలంటేనే యిష్టం” అనెది. క 
"సంఘారామంలో కూడా బుద్దునికి సంబంధించిన (ప్రతి విషయములోనూ. నోక్యర 
చేసుకుంటూ seas కావాలని బుద్ద భగవానునికి స వాటిని అందిస్తూ ఉండేది. 


ఆయనకు స సమీపంలో కూచుని, వస్తువుల్ని అందించేది. ఒక్కోసారి 'విశేషదినం' వున్నప్పుడు 
ఆరాత్రి అక్కడే నిద్రించేది. తెల్లవారి నలిగిన దుస్తులతో, వాడిన పూలు తలపై జాలువారుతూ 
వుండగా, వయ్యారంగా వెళుతూ, ప్రతి ఒక్కరూ తనని గమనించాలనే కళలో 
వుండేది. 
_ “బింబా! రాత్రి హాములటే నిద్రించావా?” 2 త 
“అవును! బుద్దభగవానుని యిష్టం మీదనే వున్నాను. ఆయనకు సేవలు చేసేప్పటికే 
బాగా ప్రొద్దుపోయింది. నేను బుద్దుని శయ్యాగృహం వద్ద వుండవలసి వచ్చింది”. 
“నీకు అంత బాధ్యతను అప్పగించారా?' 
“ఒకరు అప్పగించే దేమిటి? భగవానునికి యిష్టమైంది. నాకు ఆనందంగా వుంది. 
మధ్య మీకెందుకు?” అని విసుక్కునేది. బుద్దునికి ప్రియమైన దాన్ని. ఆయన ఆంతరంగిక 
సఖిని” అనే దోరణిలో, అలా అర్థం వచ్చేట్టు జవాబులు చెప్పేది. ఇందుకు అనుకూలంగా 
కొందరు బ్రాహ్మణ ఫొరోహితులు “బింబా” వ్యవహారాన్ని గురించి నగరంలో పుకార్జు 
వ్యాపింప చేసారు. పౌరోహితులు బింబా కలసి యీ నాటకం ఆడుతున్నారని యితరులు 
గమనించలేదు. 
బుద్దభగవానుడే కావాలని ' 'బింబా”ను రాత్రిళ్లు సంఘారామంలో తన వద్ద వుండమని 
కోరుతున్నాడని కూడా పుకార్లు వ్యాపింప చేశారు. బుద్దుని శిష్యులు. రాను ణ్‌. “బింబా” 
వ. అసంతృప్తలై యీ విషయాన్ని బుద్దుని ముందు ప్రస్తావించలేక 'బింబా” ఒక కంట 
పెట్టి వుండేవారు. 
... ”బింబా సంఘారామంలో మితిమీరి జోక్యం నప్రకంలున్నరి భగవాన్‌!" అని బుద్దుని 
ఆంతరంగిక శిష్యులు అనేవారు. | 
“_ ఎవరి మనస్సునైనా నొప్పించడం బౌద్దులకు కూడదు గదా! చివరికి వారి మితిమీరిన 
తనమే వారిని దూరం చేస్తుంది” అని బుద్దుడు చెప్పేవాడు. “ఒకరిని అంక్షపెట్టి స సలఇఘార్లామానికి. 
దూరంగా వుంచడం బౌద్ద హారప్రదోయం కాదు”, సంఘారామం'ప్రతి ఒక్కరిది” అనే భావం 
(ప్రతి ఒకరిలో కలగాలి. అది ముఖ్యం. ఇందులో కొందరికి ప్రమాదం వున్నది. కొందరికి 
లేదు, అనే భావం “విశాల భావానికి ఆటంకం గదా” అని బుద్దుడు చెప్పేవాడు. 
రోజులు గడిచే కొలదీ “బింబా” మరింత విచిత్రంగా ప్రవర్తించేది. ఆమెకు సన్నిహితులు 
“బింబా”ను తేరిపార చూసినప్పుడు పొట్ట లావుగా కనిపిస్తే “బింబా గర్భం ధరించావా? ఎన్నో. 
నెల” అని అడిగేవారు. 
'బింబా విసుక్కునేది. చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ “అయినా నాగర్భం సంగతి మీకెందుకు? 


అది బుద్దునికి, నాకూ వ. విషయం” అనేది. బింబా నాలుగైదు నెలల గర్భిణిగా 
కనిపించేది. 


TE Bi ( 
mr 


“ఇదేమి నాకు కొత్త కాదు. గతంలో బుద్దభగవానుడు వైశాలి సందర్శించినప్పటి 
ను౦డి, బుద్దునితో నాకు వ్యక్తిగత సంబంధం వుండేది” అని చెపే పది. ప్రజల్లో, సంఘారామానికి 
నిత్యం బుద్దుని బోధనల కొరకు వచ్చే వారందరిలో “బింబా” బుద్దునికి అత్యంత సన్నిహితంగా, 
గొత్రిళ్లు కూడా బుద్దుని శయన గృహానికి సమీపంలో తచ్చాడుతూ వుండడం, ఎవరూ నిద్ర 
లేవక మునుపు 'బింబా' ఆయన శయనగృహ సమీపంలో కనిపిస్తూ వా తచ్చాడటం అనుమానాలకు 
దొరి తీసింది. 

“భగవానునితో Hes సంబంధం ఏమిటి?” అని, ప్రశ్నించేంతవరకూ 'బింబా" 
ప్రవర్తన మితిపోరి పోయింది. 'బింబా' బహిరంగాగానే _బుద్దునికి సంబంధించి, వ్యక్తిగత 
విషయాల్ని (ప్రస్తావిస్తూ వుండేది. “నేనే బుద్దునికి సర్వస్వం” అనేట్టుగా ఆమె మాటలు ధ్వని 

వుండేది. 'బింబా' ఆరేడు నెలల గర్భిణిగా తయారైంది. సంఘారామంలో కలకలం 
వ్యాపించింది. 

బుద్దునికి సన్నిహత శిష్యులు యీ పుకార్తను భరించలేక పోయారు. “దింబా”ను 
సంఘారామానికి దూరంగా వుంచాలని ప్రయత్నించేవారు. అప్పుడు బొంబా యిలా అనేది. 
“యింత జరిగిన తర్యాత నేను బుద్దునికి ఎలా దూరం కాను, నా కడుపులో పెరుగుతున్న 
బిడ్డ గతేం కాను” అని అంటూ వుండేది. 

. ఒక రోజు పెద్ద సమావేశం ఏర్పాటైంది. విశేష దినాలుగా మూడు రోజులు బుద్దుని 
ముఖ్య (ప్రసంగాలు "జరుగుతున్నాయి. వేలాదిమంది (ప్రజలు బుద్ద సందేశాన్ని వింటూ 
వుండిపోయారు. 

“బింబా” ఎప్పటిమాదిరిగానే బుద్దునికి సమీపంలో వుంటూ, (ప్రతి విషయంలోనూ 
జోక్యం ౪ చేసుకుంటూ బుద్దుని వ్యక్తిగత విషయాల్ని తనే పట్టించుకున్నట్లు ప్రవర్తించ సాగింది. 
ఎవరైనా “బుద ద్ద సాన్నిహిత్యం” గురించి ప్రశ్నిస్తే “నేనిప్పుడు ఆరునెలల ప. న 
_బుద్దునికి కావలసిన వారెవరు?” అని సమాధానం. చెప్పేది. | 
నిండు సభలో అక్కడక్కడా “బింబా” తన గర్భధారణను గురించి బాహాటంగా 


PR od 


చెప్పడం విన్న బుద్దుని శిష్యులు యిక సహించ లేకపోయారు. యిక వ. 


మిన్నకుండరాదు” ప్‌ అన్నారు. 
బింబాను కొందరు నిలదీసి సి ఫ్రల్నించారు. ' | 
“నీవు భగవానుని గురించి అసత్య (ప్రచారం చేస్తు స్తున్నావు. క బుద్ద భగవానునితో 


న. రాత్రిళ్లు గడిపానని, అందువల్ల తనకు “త్తం వన్చందేనే [యతున్నావా? 


ఏమిటి నీ ఉద్దేశం” 
“ఇందులో అబద్దం ఏముంది? అయిన భగవానునికి యిష్టమైంది; నాకు సంతోషమే, + 


మధ్యలో మీకెందుకు? కంటగింపు” అని బింబా సమాధానం చెప్పింది. 


బుద్దుని వద్ద యీ విషయాన్ని ప్రస్తావించారు. 

బింబాను బుద్ద భగవానుని వద్ద ప్రవేశపెట్టారు. 

“నాకు గర్భం వచ్చిన మాట నిజమే” అంది బింబా. 

ఈమె గర్భధారణను గురించి భిక్షుకి సన్యాసినులు పరీక్షించమని భగవానుడు 
ఆదేశించాడు. ఒకవేళ నిజంగా బింబాకు కలగబోయే సంతానం అనాధ అయితే, ఆ బిడ్డకు 
తండ్రిగా, సంరక్షకుడిగా వుండడానికి నను సిద్దమే. కారణం ఏమనగా నావంక 
సంఘచ్యుతులకూ మనం రక్షకులమని మరువకండి" అని బుద్దుడు శిష్యులతో అన్నాడు, 

బింబా వేరొక గదిలోకి గొనిపోయి బిక్షుకి స, సులు “బింబా” చీరెను, శరీరాన్ని 
తడుముతూ పరీక్ష చేయగా, చీరె మీద చీరెను నాలుగైదు . ఇ ధరించి వున్న 'బింబా'ను 
యిదేమని (ప్రశ్నించారు. పొత్తి కడుపు భాగంలో మరికొన్ని గుడ్డ పీలికలు ఎత్తుగా పెట్టుకొని 
గర్భం ధరించినట్టు కృత్రిమ వేషంతో కన్పించిన 'బింబా” గర్భధారణ రహస్యం బయట 
పడింది. అక్కడ వున్న ప్రజలు, శిష్యులు యీ దృశ్యం చేసి విస్తుపోయారు. 

“బింబా' కృత్రిమ గర్భం బయటపడగానే బుద్దని వద్దకు 'బింబా'ను ప్రవేశపెట్టారు. 
“బుద్దుని అప్రతిష్ట పాలు చేయడానికి తనను “కొందరు బ్రాహ్మణ పౌరోహితులు 
నియమించినట్టు 'బింబా' బయట పెట్టింది. బుద్దుడు చిరునవ్వు నవ్వుతూ “ఆమె కృత్రిమంలో 
పడిపోయింది. అది ఏనాటికైనా బయట పడితీరుతుంది. కపటం, దాగదు” అన్నాడు 
బుద్దుడు. 

“బింబా” తప్పులేదు. అమె అన్యులతో ప్రేరేపించబడింది. ఆమెను ఏమీ అనవద్దు" 
అన్నాడు భగవానుడు. 

బింబా పశ్చాత్తాపంతో 2 బుద్దుని పాదాలపై పై పడింది. అసత్యం బయటపడి భగవానునిపై 
వచ్చిన పుకార్లు విడిపోయినందుకు బుద్దుని శిష్యులు ఆనందించారు. 
రాజ్యాన్ని, అతిలోక సౌందర్యవతి భార్య యశోధరనూ, సర్వ రాజ వైభోగాన్ని బుద్దుడు 
కాలదన్ని, యీ విశాల ప్రపంచంలోకి వచ్చాడు. సర్వమానవుల దుఃఖాలకు గల కారణాల్ని 
అన్వేషించేందుకు ఆయన అనేక ఆ(శ్రమాల్ని. దర్శించేవాడు. పండితులను, రుషుల్ని, 
మునుల్ని దర్శించి, వారి వద్ద అనేక సంవత్సరాలు వుండి, అనేక విషయాలు తెలుసుకున్నాడు. ॥ 
ఆరేళ్ళు తపస్సు చేశాడు. స్వీయ మార్గాన, ధ్యాన నిమగ్నుడై యీ సకల చరాచర జగత్తును 
గురించి, సృష్టి. స్థితి లయల గురించి, లాసంచిక, పారమార్థిక ee గురించి... 
ws ఆలోచించాడు. జ . 
. ముఖ్యంగా తన కళ్లెదుట కన్పించే యా సమాజాన్ని, ప్రజల్ని హేతుమార్గంలో విశేషణ వ 
చేసాడు. కార్యాచరణవాదాన్ని . తనలో శ తరళ, . త రూపొందించుకున్నాడు. 1] 


సమాజంలోని హెచ్చు తగ్గులూ, వర్ల వ్యవస్థ, కుల భేధాలు అర్హంలేనివనీ గుర్తించాడు. వాటిని 
ఖండించాడు. సర్యోన్నతమైన మానవతా వాదాన్ని (ప్రచారంలో పెట్టాడు. అ 
అప్పటిదాకా పౌరోహిత వర్గం, పండితులూ, రూపొందించి ఏకపక్షంగా సమాజంలో 
ప్రచారంలో పెట్ట ఆచరింపచేస్తున్న స, తన స మేధాపటిమతో 
తునాతునకలు చేసాడు. 

- బుద్దుడు వర్ల వ్యవస్థని ఖండించినందుకు బ్రాహ్మణ పౌరోహిత వర్గానికి కంటగింపు 
అయింది. అన్ని కులాల్ని ఏకం చేస్తున్నాడని బుద్దుని నిందించారు. ఈ తం శన బుద్దుని 
అప్రతిష్ట పాలు జేయడానికి, ఆలోచల్లోనే అనేక మార్గాల్ని వెతికారు. అనేక ప్రయత్నాలు 
చేసారు. కానీ వారి ప్రయత్నాలు సాగలేదు. 

. కారణం బుద్దుడు సామాన్య ప్రజలందర్నీ తన మతంలో సరి చేసాడు. 
(ప్రజల భాష అయిన పాళీ లోతన బోధనల్ని కొనసాగించాడు. కులాలతో నిమిత్తం లేకుండా 
అన్ని కులాల ప్రజల్ని తమ ధర్మంలో (ప్రవేశ పెట్టాడు. అందువల్ల అశేష ప్రజానీకం బౌద్దంలో 
చేరారు. రాజుల దగ్గరనుండి సామాన్య జనుల దాకా బౌద్దాన్ని ఆదరించారు. ఆకారణంగా 
అప్పట్ట్‌ కః వర్గాలలో మాత్రమే పాలనం ల హైందవ మ వర్గం చేయగలిగిందేమీ 
లేదు. 

అందువల్ల'బింబా' వంటి వాళ్లను తమ పావులుగా వుపయోగించి వున్నా, వెంటనే 
ఆకు(ట్ర బట్టబయలయ్యేది. ఆ వెంటనే బింబా” 7 సైతం భిక్షుకిగా పరివర్తన చెందింది. తనకు 
డబ్బిచ్చి, యీ విధంగా సంఘారామంలో (ప్రవేశాన్ని బుద్దున్ని అప్రతిష్టపాలు చేయవలసిందిగా 
బ్రాహ్మణ పౌరోహిత వర్గం (ప్రోత్సాహించిన వైనాన్ని ఆమె బట్టబయలు చేసింది. 

ఈ సంఘటన తెలిసిన తరువాత బుద్దుని 'జొన్నత్యం మరింత పెరిగింది. 
దయామయుడైన బుద్ద భగవానుడు తన: పట్ల అనుచితంగా కలాల వారిని కూడా. 
క్షమించి, వారిలో మంచి మార్పు తెచ్చేవాడు. . 

. “బింబా ఊరంతా బుద్దుని గొప్ప మనస్సును వెల్లడి చేస్తుంది. అదే బౌద్దం యొక్క 
మహిమాన్వితమైన దృక్పథంగా గుర్తించ వలసి అర | 


ఖ్‌ 


మహా పరి నిర్వాణం ww TREE 

బుద్దునికి వృద్దాప్యం వచ్చింది. 80 ప వయస్సుపైబడింది. బుద్దునికి 
ఉపచారాలు చేసేందుకు ఒకరి సహాయం అవసరమయింది. శిష్యులు 3 నేనంటే నేనని సిద్ద 
పడ్డారు. a మ్‌ చేసుకుంటాను, భగవాన్‌” వుం పారి. ప. 


ర నరు న య EF 
SSD i os | 79 3 


బుద్దుడు దీర్హంగా ఆలోచించాడు. మహాకాశ్యపుడు, సారిపుత్రుడు, మొగ్గతాయనులు 
సంఘంలో చాలా ముఖ్యమైన కార్యకర్తలు, (ప్రధాన వక్తలు. సంఘ నిర్వహణ బాధ్యతనంతా 
"వారే నిర్వహిస్తున్నారు. వీరిని తన ఉపచారాలకు తీసుకుంటే సంఘ నిర్వహణ ఆమేరకు 
కుంటు పడుతుంది. అదీగాక వారు కూడా దాదాపు పెద్ద వయస్సులోనే వున్నారు. 

కనుక బుద్దుని దాయాదీ, యువకుడూ అయిన ఆనందుడు అందుకు తగినవాడుగా 
బుద్దుడు తలంచాడు. ఆనందుని తన సహచరునిగా ఎంపిక చేసాడు. ఆనందుడు బుద్దుని 
ప్రియతమ శిష్యుల్లో ఒకడు. ఎంతోకాలం బుద్దునికి ఆనందుడు సపర్యలు చేసాడు. బుద్దుడు 
29వ ఏట సన్యసించాడు. ఆరేళ్లు అడవుల్లో తిరిగాడ సత్యాన్వేషణ చేసాడు. 35వ ఏట 
బుద్దత్వం పొందాడు. ఆపైన 45 సంవత్సరాలు సుదిర్లకా'. బౌద్ద ధర్మ ప్రచారం 
చేసేందుకు ఉత్తర భారతమంతటా పర్యటించాడు. 80వ పడిలో కూడా బుద్దుడు ర్మ 
రు కొరకు దేశమంతటా విరివిగా పర్యటిస్తూనే ఉన్నాడు. 

_ తన చివరి రోజులు మల్ల దేశంలో గడిపాడు. మల్ల రాజదాని 'కుశినారా' లో కొంతకాలం 
ధర్మబోధ గావించాడు. టోలు అయ్యాక కొంతసేపటికి బుద్దునికి తీవ్రమైన జబ్బు 
చేసింది. తదుపరి అక్కడికి సమీపంలోని ఒక వూరు వెళ్ళాడు. బుద్దునకు అవసాన దశచేరువ 
అయిందని ఆనందుడు భయపడ్డాడు. “తనకు దిక్కెవరు? భగవాన్‌” అంటూ ఆనందుడు. 

పసిపిల్లవానిలా రోదించాడు. 

“దుఃఖించకు ఆనందా? నా రకల; బుద్ద ధర్మం మీకు మార్గదర్శకాలు గా 
వుంటాయి” అని బుద్దుడు ఊరడించాడు. అయితే ఆ జబ్బునుంచి ఆయన క 
మరి కొన్ని రోజులు బుద్దుడు తీవ్ర ప్రచారంలో పాల్గొన్నాడు. 

వైశాలిలోని పరివ్రాజకులందర్ని సమావేశ పర్పాడు. “ఎవరికి వారే ఆశ్రయం కావాలి, 
ప్రతివారికీ ఆత్మ సంయమనం అవసరం. సక్రమమైన జీవితాన్ని నడపండి” అని సందేశం 
యిచ్చాడు బుద్ద భగవానుడు. 

వైశాలి నుంచి బుద్ద భగవానుడు: మజిలీల మీద అక్కడక్కడా ప్రచారం గావిస్తూ 
మల్టుల రాజధాని “కుశ నగరం' చేరుకొని, అక్కడకు సమీపంలోని 'పావా' అనే (గ్రామంలో 
విడిది చేసాడు. అక్కడ 'చుండు' అనే కమ్మరి ఆతిధ్యం స్వీకరించాడు. కానీ చుండు" 
యిచ్చిన ఆతిధ్యం, భోజనం బుద్దుని దుర్బల శరీరం యిముడ్చుకోలేక పోయింది. . 

అందువల్ల తిరిగి జబ్బు చేసింది. ఎలాగో అతికష్టం మీద 'కుశినారా' చేరుకున్నాడు. 
అక్కడ పెద్ద మద్ది చెట్ట నీడలో పరిశుభ్రమైన వస్త్రాన్ని పరచవలసిందిగా ఆనందుని కోరాడు. 
దాని మీద బుద్ద భగవానుడు విశ్రమించాడు. ఆ సమయంలో ఆయన్ను దర్శించు కోవడానికి 
మల్ల సామంతులు. వచ్చారు. బుద్దుడు వారికి 'ధర్మోపదేశం గావించాడు. సామంతులు 
వెళ్లిపోయిన తరువాత బుద్దుడు ఏ విశ్రాంతిగా పడుకున్నాడు. 


HE TE Rais TT ee og eres క్ల pe స న లా నా రరర 
Sie స్త సర నం HEEL ర 
SEE Res RR క? 


ల స్‌ 


సరిగ్గా ఆ ' సమయంలో కొంత గే సేపటికి ష్‌ సుబుద్దుడు” అనే అతను వచ్చి బుద్ద 
భ్రగవానుని ' దర్శించాలని అన్నాడు. ప. వ 

“ఆయన బాగా అలిసిపోయారు. విశ్రాంతి అన్నాడు ఆనందుడు. 
ఆ మాటలు బుద్ద భగవానుడు విన్నాడు. “హేనందా! అతన్ని నావద్దకు తీసుకొని రా!” 
అన్నాడు. చివర్తి దశలో భగవానుడు తన సందేశాన్ని సుబుద్దునికి వినిపించాడు. ఏ సుబుద్దుడు, 
బుద్ద దీక్ష తీసుకున్నాడు. ఇతడే చివరి శిష్యుడు. ie 
బుద్దుని పరిస్టితి దిగజారింది. అక్కడ వున్న పరివ్రాజకులందరూ తయన చుట్టూ. 
చేరారు. బుద్దుడు వారికి చివరి సందేశాన్ని యిచ్చారు. “చనిపోవడం సర్వ (ప్రాణి లక్షణం. 
ఇందుకు దుః ఖించ వలసిన పనిలేదు. అందుచేత త భీక్టువులారా, మీరు మంచిగా గా జీవించండి! 
అని ఆశీర్వదించాడు. | ai ie nn 

ఆనందుడు బిగ్గరగా రోదించాడు... Br es 

“ఆనందా! ఆకురాలు కాలం. వచ్చింది. ఆకులన్నీ రాలి వ. రాలిపోయే. 
ఆకులన్నిటినీ లెక్క పెట్టలేము. మనం యీ ప్రపంచంలోకి వచ్చాం. ఏదో ఒకరోజు ప్రతివారూ 
రన 2 విడిచి ని వెళ్లవలసిందే. నా వంతు తు వచ్చింది. ఇందుకు: చింతించవలసిన ల 


అ ల కా. న 


ధర్మం శరణని గచ్చామి... 
సంఘం శరణం గచ్చామి ... 


ప్రదేశాలన్నింటిలో బుద్ద 


నిలచి పోయాయి 
జ ir 


A nee al Pd 


భౌద్ధ తత్వ చింతన - ' 
“నమోతస్స భవతో అరహతో సమ్మానము బుద్దస్త” 
"పరిపూర్ణ అర్హతుడైన బుద్దునికి నమస్కారం" 
త్రశరణములు - పాళీలో “తిసరణ” అంటారు 
బుద్ధం సరణం గచ్చామి 
ధర్మం సరణం గచ్చామి 
__ నంఘం నరణం గచ్చామి 
ఈ త్రి శరణాలు బౌద్ద ధర్మంలో అతి ముఖ్యమైనవి. 
పంచళీల : 
1. పాణాతి పాతా వేరమణిసిక్షా పదం సమాదియామి 
2. ఆదిన్నా | దానా వేరమణీ సిక్షా పదం సమాదియామి 
3.కామేసు మిచ్చాచారా వేరమణీ సిక్షా పదం సమాదియామి 
4. ముసావాదా వేరమణీ సిక్షాపదం సమాదియామి 
5. సురామేరయమజ్జైపమా దట్టానా వేరమణీ సిక్షా పదం సమాదియామి 
తెలుగు : 1 (ప్రాణి హింస జేయనను శిక్షాపధమును గైకొనుచున్నాను. 
2. దొంగతనం జేయనను శిక్షాపథమును గైకొనుచున్నాను. 
3 వ్యభిచారము చేయనను శిక్షాపథమును గైకొనుచున్నాను.. 
& అసత్యం చెప్పనను శిక్షా పథమును గైకొనుచున్నాను. 
ర్‌. మత్తునిచ్చు మద్యములను సేవించను అను శిక్షాపధమును గైకొనుచున్నాను. 
“ఫష్టంగ మార్గం : న్యాయమైన జీవితం : నల మట 
(1) సమ మ్మదిత్తి : సమమైన దృష్టి 
సమ పో: సరియెన టట. 


(3) సు సరియైన వాక్కు 
(4) సమ ]కమతో : * సరియైన "ప్రవర్తన 507 
(5) సమ్మ అజీవో : సరియైన జీవనం 


(6) సమ్మవ్యాయొ : సరియైన ప్రయత్నం . 
(7) సమ్మష్పాతి : సరియైన జాగ్రత్త 
(8) సమ్మ సమాధి : సరియైన ధ్యానము 


ఆర్యబోధి సత్త్వ మైత్రేయ ప్రవచనం : 
1. ధ్యానం యెడ కలిగియున్న నీరస భావం వల్ల ఉత్పన్నమయ్యే మంచబుద్ది 
2. ధ్యానం యొక్క ఆశయాన్నే మరిచిపోయే స్థితి. 
3. కామ వాంఛ కారణంగా మనస్సు ఉదృతమైన సంచలనానికి గానీ, మందత్వానికి 
"గాని గురై నందువల్ల సంఘటిల్లే అవాంతరాలు. 
4. పై అవాంతరాలను అడ్డుకొనే శక్తి లోపించుట. 


5. ఊహాజనితాలైన అవాంతరాలు - వాటిని యెదుర్కొనేందుకు అవాస్తవికమైన 
చర్యలు తీసుకొనుట. పార 


పైన చెప్పబడిన వ్యక్తి లోపములను సరిదిద్దుకొనుటకు బౌద్దంలో (క్రింది సూత్రాలను 
అందించింది. 


1 ధ్యాన నీష్ట యొక్క సృసుజముల యెడను, వాటిని విచక్షణ చేయుట యందును 
పరిపూర్తి నిశాసమును కలిగి యుండును. 


pA ధ్యాన నిష్ట యందు నిమగ్నమగుట - అటు ్ల నిముగ్గముగుట యందు వారికి శక్తి 
సామర్థ్హ్యములు కలవని స్‌ విశ్వాసము. కలిగి యుండుట. 


3. అచంచల దీక్ష కలిగి ఆనంద మనస్కు లై యుండుట. 
4. మానసిక, శారీరక దివ్యానుభూతిని పొందుట. 


5. ప మందు కేం ద్రీకరించ వలసిన పదార్థము యెడ తతంతత దీక్షా శ్రద్దలను 
కలిగి యుండుట... త ల Ca 
( కపమసతవంకేక కర అందోళుైపు మొగ్గ హు? యెఢ ఆత్యంత. 
జాగురూకత వహించుట. re 5 
7.' ఏదైనా ఒక వికర్షణ లేక భంగపాటు వాటిల్లుతుందని కనుగొనిన తక్షణం దానిని 
ఎదిరించి విదలించేందుకు సిద్దంగా మనస్సు దృఢంగా వుండాలి. 
8. ఆశించిన జీవితాల్ని సాధించినపుడు ముఖ్యంగా ముండుగా అనుసరించబట్టి 
ఎదురు ప్రయత్నం లేక సాధనములను సడలించుట... - కృ క జట 
పైవిధంగా బౌద్దం మనిషిలోని బలహీనతల్ని జయించడానికి -నైతిక "విలువల 
పెంసొందించుకొని, సాంఘిక ప్రయోజనాలకు ఉపయోగ పడె జీవితాన్ని గడపడానికి 
హహ. నిచ్చింది. 


మహాయానం 
(క్రీశ 100లో కనిష్కుడు ఉత్తర భారత దేశాన్ని పాలిస్తున్న రోజుల్లో బౌద్ద సంగీతి 
జరుపబడింది. కనిష్టుడు నిర్వహించిన “మూడవ బౌద్ద సంగీతి' లో బౌద్దానికి సంబంధించి 
అనేక సంఘటనలు జరిగాయి. ఈ సంగీతికి దక్షిణ భారతదేశంలో ఆచార్య నాగార్జునుడు 
కూడా హాజరైనట్టు చరిత్ర ద్యారా తెలుస్తోంది. 
ఈ మూడవ “బౌద్ద సంగీతి”లో బౌద్దం రెండుగా చీలిపోయింది. 1..మహోయానర 2 
హీనయానం 
మహాయానులు బుద్దుని భగవంతునిగా కొలుస్తారు. ee es 
మహాయానంలో కొనసాగించ బడతాయి. 
మహాయానంలో “బుద్ద పూజ” ఈవిధంగా కొనసాగించబడింది. 
నిరోధ సమాపత్తితో ఉఠహిత్యావియ 
నిసిన్నస్స భగవతో అర్హతో సమ్మానం 
__ బుద్దస్స ఇమినాపుషే ప్ఫేశ క పూనేమి! | 
"ఇదం పుప్పు పూజం బుద్ద పచ్చేక బుద్ద 
__అగ్గసావన్‌, వహ క, అరహంతానం 
నఖావశీలం అహింపితేశం అనుపత్తకోహామి! 
ఇదం పుష్పందాని వట్లేనపి సువణ్ణ గంధేనపి 
సుగంధం నం రానేనపి, సుసంఠానం కిప్పమేవ 
_దువజ్ఞం, దుగాధం, దుసంఠోనం భవిస్థతి! 
యు సచ్చే సంఖారా అనిచ్చా నచ్చే 
 సంఖారా దుఃఖా సచ్చ్‌దమ్మా అనత్తాతి!. ... 
ఇమినా వందన మానసపూజా ఏటిపత్తి 
యానుభావేన ఆసవక్షయోహోతు 
సజ్జ దుఃఖా వినస్సంతు! = స 
మహాకారుణ్య మూర్తి, బుద్ద భగవానుడు న. బుద్దుని పూజా 'మందిరంనందు. 
బౌద్దులందరూ పుష్పమాలా, గంధ, ధూప మొదలగు వాటిని తధాగతునికి సమల్చించి 
ఆయనను ఆవిధంగా సన్మానించడం, (ప్రార్ధించడం జరుగుతోంది. ఎ చయ. పంత 
పూజా మందిరంలో బుద్ద విగ్రహానికి ఎదురుగా బౌద్దులు పాళీ. భాషలోని పై 
_ 'ప్రార్దనాగీతాలను వల్ల వేస్తారు. 


త్రిరత్న పూజ, 

యోసో భగవా అరహం సమ్మాసంబుద్దో 

స్వాక్టాతో యేన భగవతో దమ్మోప పటిపన్నో 

(ag) 

యక్ష భాగవతో సావక సంఘో తమహా భగవత 

సధమ్మం, ససంఘం ఇమేహి పస్టేహి హి పూజేమి! 

భగవానుడు అర్హతుడూ, సమ్యాక్‌సాంబుద్దుడూ అయి వుండి యెవరి ధర శం మధురాతి 
మధురంగా చెప్పబడిందో ఎవరి శిష్యగణం సన్మార్గానువర్తనులై చరించుచున్నారో, అట్టి బుద్ద 
భగవానుని, ఆయన ధర్మమునకు, సంఘహితముగా నేను. యూ పుష్పములతో 


పూజించుచున్నాను. 
విపస్సన 

ప్రజ్ఞ లేక జ్ఞానమును ఆధారంగా చేసుకొని శూన్యత యొక్క అనిర్వచనీయమైన 
భావంపై ఏకాగ్రతతో కూడిన ధ్యానం చేయవలసి వేస్తే, సమత్‌ భావన, జనితమైన అత్యున్నత 
శక్తి ద్యారా శూన్యతమై కేం(ద్రీకరింప వలెను. 

సమ్యక్‌ జ్ఞానమును సాధించుటకు ప్రజ్ఞయే ధ్యాన ప్రజ్ఞ 

విపస్సన భారమునకు మొదటి మెట్టు యీ సమత్‌ భావనయే! 

నైతిక దృక్పథం సాధించుట దీని ప్రమాణం 

త్రిరత్నాలను శరణు పొంది, ధర్మా పరిమైన నైతిక సూత్రాలను అనుసరిస్తూ, ఏకా[గ్రత 
ధ్యాన నిష్టానురతుడై, బుద్దుని ధ్యానించాలి. 

నైతిక సూ(త్రాలను, బోధిచిత్తమును, భావజనితమైన (ప్రేమ అత్యంత 


శ్రద్ధాసక్తులతో అనుసరించినట్లయితే - అత్యున్నత (నిర్వాణస్తితి) అయిన బుద్దత్యాన్ని 
పొందగలడు. 


అష్టాంగ మార్గం 
బుద్దుని తాత్విక ప్రబోధం యిది. 
ప్రపంచంలోని సర్వదుఃఖాలకు కారణంబిది 


క Es 


న saan 


(1) డుఃఖం వుంది, (2) దుఃఖానికి కారణం వుంది. (3) దఃఖం నిరోధం చేయవచ్చును. 
(4) దుఃఖం నిరోధానికి మార్గం వుంది. వీటిని ఆర్య సత్యాలు అంటారు. అంటే రమైన | 
సత్యాలు. 
బుద్దుడు జీవితంలో మనిషి అనుభవించే గ. క నిత్య ఫ ఘర్షణలకూ, 
మానసిక వసంతా “దుఃఖం” అనే పదంతో వాడాడు. అందువల్ల దుఃఖం అనే పదంలోనే 
ఆయన తన దర్శనాన్ని విపులీకరించాడు. 


దుఃఖ సత్యాన్ని గావించి బుద్దుడు యీఐఎధంగా చెప్పాడు. 


_ జన్మ దుఃఖం, వృద్దాప్య దుఃఖం, రుణం దఃఖం, శోకం, భిన్నత్వం, తడబాటు, 
ఆందోళన యివన్నీ దుఃఖాలేనని బుద్దుడు నిర్వచించారు. సంక్షిప్తంగా చెప్పాలంటే ఐదు 
ఉపాదాన ఎస్టంకాలూ దుఃఖ హేతువులే. 


దుఃఖానికి కారణం ఏమిటి? 


తృష్ణ భోగతృష్ష ప్రాపంచిక తృష్ణ ధనం తృష్ష ఇంద్రియాలకు ప్రియమైన వాటి 
సరిపర్యం: వాటి తాలూకు ఆలోచన తృష్లలను కలిగిస్తుంది. 


తృష్ణ ష్ష లేక కాంక్ష దీనిని కోరిక అనవచ్చును. 


ఈ కాంక్ష కారణంగానే” క రాజు మరొక రాజుతో యుద్దం చేసి అతని, 


రాజ్యా న్న అనుభవించాలని చూస్తాడు. క్షత్రియుడు మరో క్షత్రియునితో ఈ కాంక్ష 
వట్లనే శతృత్యాన్ని తెచ్చుకుంటాడు.. వ్యాపారి. మరో వ్యాపారితో పోటీ. పడతాడు. 
తండ్రితో కొడుకు ఆస్తి కోసం కలహిస్తాడు. ప్రజలు తమలో తాము ఘర్షణ పడతారు. 


ee యీ కాంక్ష కోరికలే మూలకారణాలు అని బుద్దుడు నిర్వచించాడు. 


Misia LRT (| Mees న. నకిలి 


జతే తృష్ణను నిరోధించడం అవసరం, అని ఆయన ఉపదేశం కూడా. తృప్తితో 
తృష్ణను వ దారి చూపాడు. కరుణ, | మార్గాల శతృత్వాన్ని . 


ఇతరులకు, సంఘ త pe చేయడం ఆత్మత్త చెందవచ్చువని న్‌ 
బుద్ధుడు ఉపదేశించాడు. 


బౌద్దుల చైత్యం 


బౌద్దులు (ప్రార్థనా వదూ. చైత్యం అంటారు. 


బౌద్దులు నివసించే వసతి గృహాన్ని విహారం అంటారు. యిదే 'సంఘారామంగా 


పిలువ బడుతోంది. “సంఘారామం” సంఘం యొక్క బాధ్యతల్ని స్వీకరించి, 


సంఘ శ్రేయస్సుకు తమ జీవితాల్ని అంకితం చేసుకొన్న బౌద్ద భిక్షువుల నివాసం! యిదే. 
వారి ఆవాసం! మం pe we కల న 


ల జిం లుం, లం. . “14 


బౌద్ధ యాత్రా కేంద్రాలు) 


బౌద్దంలో నాలుగు (ప్రధానమైన బౌద్ద క్షేత్రాలు నెలకొని వున్నాయి. అవి 1. లుంబిని. 
ఇది బుద్దుడు పుట్టిన చోటు. లుంబిని ప్రస్తుతం నేపాల్‌లో నెలకొని వుంది. ఇది నాగౌరా రైలు 
స్టేషన్‌ నుండి నార్త్‌ రైలులో వెళ్ళాలి. రోడ్డు మార్గం కూడ వుంది. ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వ రవాణా 
సంస్థ నాగౌరా నుండి లుంబిని వరకు బస్సును వ? 36 కిలోమీటర్ల దూరంలో 
లుంబిని వుంది. 


తరితేణకురడా బస్తీనుండి నాగౌరాకు మార్గముంది. గోరఖ్‌పూర్‌ నుండి బస్తీ వెళ్లి, 
అక్కడ బస్తీలో బస్సు మారి నౌగారా వెళ్లే వచ్చాను. 'నోరఖ్‌పూర్‌ నుండి నౌగౌరా దూరం 181 
కిలో మీటర్లు, 


లుంబినిలో పర్యాటకులకు వసతి గృహాలు వున్నాయి. నేపాల్‌. గవర్నమెంటు వారిచే 
"వసతి గృహం' నిర్వహింప బడుతోంది. . 
లుంబిని ఒక కుగ్రామం. రాణి మాయాదేవి నిండు చూలాలుగా వుండి శుద్దోదన 
మహారాజు ఏర్పాటు (ప్రకారం పల్లకిలో దేవరమి పుట్టింటికి వెళుతుండగా, మార్గమధ్యంలోనే . 
లుంబిని మ. ఒక క వృక్షం క్రింద సిద్దార్థుని ప్రసవిస్తుంది. అందువల్ల బుద్దుని జన్మస్టలంగా 
'లకు'లులబిని య సన నాట పరిగణింప బడింది. ఇది అంతర్జాతీయ బౌద్ద | 


పూ క బుద్ధ నిర్యాణం తదుపరి మగధను 
పాలించిన అశోక చక్రవర్తి బౌద్ద. కార ర తదుపరి. ర ఆశోకస్ట స్థంభాన్ని 


ప్రతిష్టించాడు. 


TMM I షు వ మ న న 
న్‌ు లు లన సు రమ? aes వ. 
RE Soren ట్ల న న నలగ సు పసన స 


(బుధరయ్య) 


. 2. బౌద్దంలో ముఖ్యమైన యా(త్రస్థలాల్స్‌ రెండవది. 


సిద్దార్డుడు తన 35వ ఏట యిక్కడ బుద్దత్యం పొందాడు. నిరంజనా నదీతీరంలో 
ఊరువేళ “వనంలో ఆరేళ్ళు ధ్యాన నిమగ్నుడై, వివిధ ఆ(శ్రమాల్ని దర్శించి, తుదకు నేటి 
'బుద్దగయ ప్రాంతంలో ఒక రావి చెట్టు క్రింద బుద్దత్వం పొందాడు. 


; బుద్దుడు, ధ్యానం: చేసీ సంబుద్దత్వం పొందిన రావిచెట్టు నేడో మహా బోధి వృక్షం గానూ 
ఆస్థలం బుద్దగయగానూ ప్రసిద్ది చెందింది. 


ఇచ్చట బుద్దుని పాదముద్రికలు వున్నాయి. బంగారు, వజ్రములతో తాపడం చేసిన 
పాదముద్రికల్ని మహాబోధి ఆలయంలో వుంచి బౌద్దులు పూజలు చేస్తారు. 


మహాభోధి ఆలయం విశాలమైంది. ఇచ్చటకు వైశాఖ పౌర్ణమినాడు దేశదేశాల నుండి 
బౌద్దులు విచ్చేసి, బుద్ద విగ్రహం దర్శించి పూజలు, (ప్రార్ధనలు చేస్తారు. 


ఈ ఆలయాన్ని క్రీపూ రెండవ శతాబ్దంలో అశోక చక్రవర్తి పునరుద్దరించినట్లు 
_ యిక్కడి శాసనాల వల్ల తెలుస్తోంది. ఇచ్చట బుద్దునికి సంబంధించిన అనేక సంఘటనలకు 
_ చెందిన స్థలాలు వున్నాయి. ప్రాచిన కాలం నాటి ప్రాంతమిది. ఈ ఆలయం దక్షిణ భారతదేశ 
ఆలయాల్ని పోలి వుంటుంది. ఎన్నో శిల్పాలు, చిత్తరువులు ఈ ఆలయంలో వున్నాయి. 


గయ జిల్లాకు ముఖ్య పట్టణం గయ. ఇచ్చట అంతర్జాతీయ విమానాశయం వుంది, 
గయకు 11 కిలోమీటర్ల దూరంలో “బుద్ధగయ” నెలకొని వుంది. ఢిల్లి, కలకత్తా, లక్సో, 
వారణాశి వంటి అన్ని ముఖ్య పట్టణాలనుండి గయకు బస్సు, రైలు సౌకర్యం వుంది. 
గయనుండి బుద్దగయకు కోచ్‌లు, చిన్నకార్డు, జట్కాలు నిత్యం లభ్యమవుతాయి. ఐ.టి.డి.ల 
కోచ్‌లు, కార్లను ప్రభుత్వం నడుపుతూ వుంటుంది. 


ఐ.టి.డి.ల లార్జ్‌ సర్క్యూట్‌, డాక్‌ బంగళా, న. వసతి గృహాలు యాత్రికుల నివాసానికి 
అనుకూలంగా వుంటాయి. 


_ ప్రపంచ యాత్రాస్థలం బుద్ద గయ 


EE 7 PAIR Rs | 
డు రసన నలు MEN, 


మ 


బుద్దుడు సంబుద్దత్వం పొందిన తర్వాత తన అయిదుగురు శిష్యులకు ప్రథమోపదేశం 
నేసిన స్థలం యిది. ఇచ్చుట గల మృగదావనంలో బుద్దుడు (పథమ ధర్మచ।క్ర 
(ప్రవర్తనంగావించాడు, 

వారణాశిలోని బమిత్‌జైన్‌ విమానాశ్రయం నుండి కోచ్‌ల ద్యారా సారనాథ్‌ చేరవచ్చును. 
వారణాశి నుండి 32 కిలో మీటర్ల దూరంలో సారనాథ్‌ నెలకొని ఉంది. ఢిల్లీ, ఆగ్రా, కలకత్తా, 
బొంబాయిల నుండి, దక్షిణ భారతదేశంలో మద్రాసు, త్రివేండ్రం, హైద్రాబాద్‌ల' నుండి 
వారణాశికి రైలు సౌకర్యం కలదు. 

ఇండియా టూరిస్టు డెవలప్‌మెంటు కార్పోరేషన్‌ వారిచే నిత్యం వారణాశి కండ 
సారనాథ్‌కు బస్సులు, కోచ్‌లు నడపబడుతుంటాయి.. 

- బిర్జారెస్ట్‌ హౌస్‌, ఐ.టి.డి.సి వారి వసతి గృహాలు, వారణాశి హోటల్‌, హోటల్‌ డిపారిస్‌, 

టూరిస్టు బంగళాలు ఎన్నో యాత్రికుల వసతికి నెలకొని వున్నాయి. 

క్రీ.పూ. 269లో అశోక చక్రవర్తి యిచ్చట ధమ్మక్‌ స్తూపాన్ని (ధర్మస్తూపం) నిరి గ్రంచాడు. 
యిచ్చటనే మహాబోధి గ్రంధాలయం “ంది. బౌద్ద సాహిత్యం, పాళీభాషలోని అనేక (గ్రంథాలు 
యిచ్చట యి. సు. ఇచ్చటనే చైనా పగోడా మందిరం, టిబెట్టు మందిరాలు కూడ వున్నాయి. 


భన 


స Res స పు స 
రసు 5 
ES మాల 


సనన రానా! 


బుద్దుడు యిచ్చట సమీపంలోని షావా వద్ద తన 80వ ఏట నిర్యాణం చెందాడు. 
హిరణ్యవతీ నదీ తీరం. దీనినే “మహాపరినిర్వాణం” అంటారు. 
బుద్దుని ప్రధాన శిష్యులైన ఆనందుడు “నిన్ను బౌద్ద ధర్మానికి అంకితం చేసుకో, 
సంఘసేవకు అంకితం కావాల్సింది” అన్న బుద్ధ సందేశాన్ని అనుయాయులకు వివరిస్తాడు. 
ఈ అమూల్యమైన సందేశం యిచ్చట శిలాఫలకంపై చెక్కబడి వుంది. 
క్రీ.పూ 269లో అశోక చక్రవర్తి యిచ్చట బుద్ధస్తూపాన్ని నిర్మించాడు. బుద్దుని మహా 
విగ్రహం యిక్కడ నెలకొల్ప బడింది. బుద్దుడు నిర్యాణం చెందిన తదుపరి, ఆయనకు 
సబంధించిన అస్తికలు 8 భాగాలుగా చేసి pre 8 చోట్ల (ప్రతిష్టించి స్తూపాన్ని. 
నెలకొల్పినట్టు బుద్ధ చరిత్ర ద్యారా తెలుస్తోంది. 


వారణాశి, లక్నోల ద్యారా “కుశ నగరం” చేరవచ్చును. వారణాశి నుండి గోరఖ్‌పూర్‌ 
రైలులో ప్రయాణించాలి. గోరఖ్‌పూర్‌ నుండి కురినగరం బ స్సులో వెళ్ళవచ్చును. గోరఖ్‌పూర్‌ 
నుండి 35 కిలోమీటర్ల దూరంలో కుశి నగర్‌ నెలకొని వుంది. ఉత్తర ప్రదేశ్‌. ప్రభుత్వ రవాణా 
బస్సులు నిత్యమూ నోరఖ్‌పూర్‌ నుండి నడుస్తూ అంటారు 


ఇది అంతర్జాతీయ బౌద్ద కేంద్రం.. 


చరిత్రాత్మకంగా కుశి నగరం మల్లులకు రాజధాని, గణతంత్ర రాజ్యాల్లో న మల్ల ల్ల రాజ్యం | 
ఒకటి. శాక్యులు, కోలీయులు, మల్లులు, విచ్చవీలు ప్రసిద్ది చెందిన గణతం([త్రం రాజులుగా 
వుండేవారు, rr 

ఒక సాలవృక్షం నీడలో (మద్ది. ం 
బుద్దుడు తన 80వ ఏట యిచ్చట మహాప 
వివశుడై వుండగా తన తుది సందేశంగా ద్దుడ ఆనందా! మరణం అనేది eines 
లక్షణం. ఇందుకు విచారించ వలసిన పనిలేదు. See బుద్ద ధర్మాన్ని లోకంలో 
పరివ్యాప్తం చేయండి” అంటూ తనువు వదిలాడు. 


ల స చేస్తూ వుండగా 


wr ie 


స్వీయ ప్రయత్నం 


తన తదనంతరం సంఘం బాధ్యతల్ని ఏ ఒక్కరికో బుద్దుడు ధారదత్తం చేయలేదు. 
అయన తన వారసులగా ఎవరినీ ప్రకటించలేదు. 


శిష్యులందరూ కలిసికట్టుగా వుండాలని చెప్పాడు. ఇందులో | స్వయ ప్రతిభను, అంకిత 
భావం ప్రాతిపదికతో మాత్రమే ఎవరైనా అర్హత పొందుతారని, కృషి చేస్తే స్తే ప్రతి ఒక్కరూ 
అందుకు అర్జులేనని బుద్దుడు చెబుతూ వుండేవాడు. వ 
మహాకాశ్యపుడు, ఆనందుడు, సారిపుత్రుడు, మొగ్గలాయనుడు తదితర బౌద్ధ 
ప్రముఖులు కూడా సంఘం నాయకత్వం కొరకు తాప(త్రయ పడలేదు. “తమరు” ఆంటే 
కాదు “తమరే” అని ఎదుటి వారిని గౌరవించడమే జరిగింది, కానీ సంఘ నాయకత్వం నాకు 
అంటే కాదు నాకే అని ఎవరూ ముందుకు రాలేదు. మానవీయమైన విలువలకు, నమ్రత, 
సొశీల్యానికి. బౌద్దం. పెట్టింది పెరు. అందువల్ల “బౌద్ద సంఘం” బుద్దుని తర్వాత. 
మహాకాశ్యపునిచే కొంతకాలం నడపబడింది. 
అఆ తర్వాత కొంత కాలానికి దేవవాదులు, స్థవిరవాదులు అంటూ సంఘంలో 
సిద్ధాంతపరమైన విభేదాలు పొడసూపాయి. (క్రీ.శ 1వ శతాబ్దానికి మహాయాన, హీనయాన' 


తూ 


ద్దంలో బుద్దుని పట్ల అనుసరించవలసిన విధి విధానంలో 
) అంటూ ఏపీ లేదు. తదుపరి వచ్చిన ఆచార్య 
జల్లాన్ని చేకూర్చి వాదానికి” 


- ఎన్ని విభేదాలు వు 
వచ్చిన మార్పులే కాని, మరొ 
నాగార్జునుడు. బుద్దుని క్షణిక. వా 
రూపకల్పన చేసాడు. స సు 
హలో ్ష్తంపబడినాడు. ఆయన . 
ాదానికి సంబంధించినవే. 


బుద్దుడు తన 80వ ఏట మల్లరాజ్యం పదా కుశి నగర్‌లో (క్రీ.పూ 483లో మహా 
పరినిర్యాణం చెందాడు. 


అంతట ఆయన (ప్రధాన శిష్యులైన ఆనందుడు, మహాకాళశ్యపుడు, సారిపుత్రుడు, 
మొగ్గలాయనుడు, ఉపారి, అగుళీమాలుడు తదిళే లంతా బుద్దుని దేహానికి అంతిమ 
(క్రియలు నిర్వహించారు. 


అప్పుడు బుద్దుని అస్తికలను 8 భాగాలుగా చేసి దేశంలోని 8 చోట్ల భద్రపరిచారు. 
ఆయన దంతం (ప్రస్తుత శ్రీలంకలోని కాండిలోని “దళడమలిగ” మందిరంలో భద్రపరచ 
బడింది. 


ఒక అస్తికల భాగం దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా 
' అమరావతి (ధాన్యకటకం)లోని బుద్ధ స్తూపం క్రింద భద్రపరచబడింది. నేటి భట్టిప్రోలులో 
లభించిన దంతం బంగరు పేటికలో లభ్యం కాగా, దాన్ని అప్పటి ప్రధాని జవహర్డాల్‌ నెహ్రూ 
ఆధ్వర్యంలో జరుపబడిన .2500 బుద్ధ జయంతి సందర్భంగా కలకత్తాలోని మహాబోధి 
ఆలయానికి తరలించబడి, అచ్చట భ(ద్రపరచబడింది. 


నేడు ప్రపంచంలోని అనేక దేశాలు శ్రీలంక, చైనా, జపాన్‌, ; బర్మా, వియత్నాం, కొరియా, 
థాయ్‌లాండ్‌, మంగోలియా, తైవాన్‌, కంపూచియా దేశాలు తమ అధికారయుతంగా 
బౌద్దాన్ని స్వీకరించాయి. 


నెటి మానవాళికి అవసరం అయిన బౌద్దం అజరామరమైంది. 


స్ట స్ట్‌ స 


ల. సు. ౫. ప్రర్తివయము 
వ శ్‌ భూక్యాచిన వెంకటేశ [ర్లు ఆంధ్రప్రదేశ్‌ గిరిజన జ జాతుల 
సంక్షమ సంఘాధ్యక్తులుగా గ గిరిజన జాతుల సంక్షేమానికి పాటుపడేవ్యక్తి, 
ది. 1-6-1953 సరలో గుంటూరుజిలా భి దుర్గిగ్రామంలో 
మధ్య తరగతి సుగాలి కటుంబంలో జన్మించారు. క్ర. 
_ ఆంధ క్రీష్టియన్‌ కొలేజి (గుంటూరులో ది, ఏ. వరకు 
౧... చదివారు... విద్యార్థిదశలో కాంగ్రెస్‌ రాజకీయాల్లో చురుకుగా 
ఎ re పాల్తొని 1976లో sl 
జీల్దా యువజన కాంగ్రెసు పార్టీ కార్యదర్శిగా పనిచేసారు. . 
1977. - 1986 నాగార్జున విశ్వవిద్యాలయం సెనెట్‌ సభ్యులుగా పనిచేసారు. 1 
1987 నుండీ నేటిదాక క పూజా పబ్లికేషన్‌ సాపించి, (1) భారతదేశ గిరిజనులు. 
(2) ది డాన్‌ ఆఫ్‌ న్యూ ఎరా, (3) కన్యాకుమారి, (4) ఉషోదయం, (5)' 
గిరిజన స్రవంతి, (6) ఏకప్మాత్రలు, (7) ప్రేమా నీ స్టానమెక్కడ? (3) 
చీకటీ కడుపు చీల్చుకువచ్చిన దళితజ్యోతి-భారతరత్న బాబా సాహెబ్‌! 


il 


డా బీ.ఆర్‌. అంబేద్కర్‌ మొద్దలెన అనేకరచనలు చేసారు. _ | 
' 1979 - 83 శ్రామిక విద్యా పీఠం (గుంటూరు) డౌరెక్తరుగా పనిచేసారు. || 
1980- 82 ఎ.పి.యస్‌.ఆర్‌.టీ.సి., ఐ. యన్‌టి. యు.సి. విభాగానికి గుంటూరు ' 
జిల్లా కార్యదర్శిగా పనిచేసారు. 
1981-85 గుంటూరు జిల్లాగంథాలయ సంస్థ డౌర్షెక్షరుగా, పర్సన్‌ ఇన్‌ ఛార్జిగా ఉనా ఎరు. || 
1981-86.తుంటూరు మున్ఫిపార్టీ 12వ. వార్డ్‌ కౌన్సిలర్‌గా వున్నారు. 1 
1984-85-రాష్ట్ర కాంగ్రెస్‌ (ఐ) యస్‌.టీ.యస్‌.సి. సెల్‌ కార్యదర్శిగా పనిచేసారు. ||: 
1987-92 బెల్లింకొండ మండల (ప్రజాపరిషత్లు అధ్యక్షులుగా వుండి ఆ మండలాభివ ృద్ధికి / 
ఎంతో తోడ డ్డారు.: 1995లో మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నికైనారు... || 
.1978 లో బలహీన వర్గాల సంక్లేమాని ్న దృష్టిలో పెట్టుకుని “నడక” దినపత్రికను |. 
స్థాపించి, సంపాదకత 1 బాధ్యతలు వహిస్తునా. రు. 1! 
1980 నుండి నేటివరకూ గురిటూరు | పెస్‌క్షబ్‌' కార్యదర్శిగా రెండుసార్లు ఎన్నికై 
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి పూలో 
1984 లో జిల్హాకాం[గెసు పార్టీ (ప్రచారవిభాగానికి కన్వీనరుగా ఉండీ స 
జరిగిన ఎన్నికలలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తు, కాంగ్రెసు (ఐ 
_ పార్టీ అభివృద్ది కొరకు కృషి చేస్తున్నారు. .. 
1993 నుండీ జిల్లా చిన పత్రికా సంపాదకుల సంఘాధ్యక్తు లుగా 
పత్రికా సంపాదకుల సంక్షేమానికి కృషి చేస్తునా న్నారు. 
చిరునామా : శ్రీ భూక్యాచిన వెంకటేశ్వర్లు. డీ. నెం. 7-16-68/1 వల్టూరివారితోట 
న గుంటూరు - 522 002. 1 m 35692 


ce: 


mn | 
TE 
i Ki 
a 
(| 


i మ స గ యో 
9 i ig rT Ren 
ట్‌ (| . షై స్టో oN 


The సిగగ By BABU REPRO GRAPHICS, Lalapet, Guntur - 522 003." 


